ముందుమాట 


శ్రీ గురుపూజా విధానమ్‌ అను యీ పుస్తకము 
పునర్శ్ము(దించడమైనది. ఇందు గురున్తోత్రములకు, 
ఉపనిషత్తులకు, మంత్ర పుష్పానికి తాత్సర్యములను క్లుప్తముగా 
యివ్వబడినవి. ఇది కేవలము ఆ(శమ ధర్మము నాచరించు 
శిష్యులకు కొంత అవగాహన నందించుట Seok మాత్రమె. 
పూర్తి వివరములు, అనుభవము శ్రీ గురు భోధవల్లనే సాధ్యమని 
మనవి. 


తేది : 29-07-2007 
గురువిధేయుడు 
కోసూరు మురళీక్యష్ణారావు, 
చల్లపల్లి, కృష్ణాజిల్లా. 


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము 
Bu విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం 
పశ్యాన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా। 
యస్సాక్షాత్మురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం 
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। nln 
Sil నామరూపాత్మకమైన ఈ సర్వజగతినీ, ఆత్మ చైతన్యమయిన తనలో 
లీలా మాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరం SB, 
స్వప్న దృశ్యం వలె తనకంటె భిన్నంగా ఉందన్న (భబ్రమకలిగిస్తోందని గుర్తిస్తున్న 
జగద్దురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమోవాకాలు. 
Su బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్‌ నిర్వికల్చం పునః 


మాయాకల్సిత దేశకాల కలనా SOs చిత్రీకృతమ్‌। 
మాయా వీవ విజృంభయ త్యపి మహాయోగీవయః స్వేచ్భయా 


తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। Tw 
SII విత్తనంలో మవోవృక్షం దాగి ఉన్నట్లుగా గోచరించే ఈ 


మహావిశ్వమంతా దేశకాలావృతమైన సమస్త చరాచర జగతినీ, ఇంద్రజాలికుని 
వలె అటులనే మహాయోగివలై, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్చగా 
జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇదే నా 
నమస్ఫృతులు. 
Su యస్యైవ స్ఫురణం సదాత్మక మసత్మల్ఫార్థగం భాసతే 
సాక్షాత్తత్వ మసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్‌। 
యత్త్సాక్షాత్మరణాద్‌ భవేన్న పునరావృత్తి ర్భవాం SOS 


తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। TET 
Bil ఎవని వ్యక్తరూరం ఈ ప్రంపంచంగా స్ఫూర్తిస్తూ కూడా నిత్యసత్యమై 


ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణువేడిన వారికి తత్త్వమస్యాది మహావాక్యాలతో 


ఎవరు జ్ఞాన బోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞాన బోధ వల్ల జనన మరణయుక్తమైన 
ఈ సంసారచక్రం నుండి ముక్తి పొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమైన 
గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్యృతులు. 
Su నానాఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం 

జ్ఞానం యస్యతు చక్షరాది కరణ ద్వారా బహిః స్పందతే I 

oa on 

జానామీతి యమేవ భాంత మను భాత్యేతత్సమస్తం జగత్‌ 


తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। 14 
SI ఎవని చైతన్యం, SASH చెవులు మొదలయిన ఇం(ద్రియాలద్వారా, 


అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, HS ప్రసరిస్తూ ఉండో, 
ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ సమస్త వస్తుమయ మహా ప్రపంచం అంతా 
తెలియబడుతూ ఉందో, అటువంటి దివ్యమూర్తి సద్దురువు అయిన శ్రీ 
దక్షిణామూర్తికి ఇవే నా సమస్ఫృతులు, 


Bu దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః 
స్తీ బాలాంధ జడోపమాస్వహమితి grow భృశం వాదినః । 
మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ సంహారిణే 


తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। To 
SI బుద్ధి పరంగా Hoss, చిన్న పిల్లల SS, మూఢులవలె విషయాల 


So చేసుకునే శక్తిహీనులు, మాయా ప్రభావానికి లోనై, శరీరమే సత్యమనీ, 
ప్రాణమే సత్యమనీ, ఇం(దియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్చు 
చెందే బుద్దే సత్యమనీ, శూన్యమే సత్యమనీ శాస్త్రం నుండీ తప్పుగా గ్రహిస్తారు. 
అట్టి వారి భ్రమలను తొలగించగలిగే పరమ గురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే 


నా ప్రణామాలు. 


Su రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్చాదనాత్‌ 
సన్మాతః కరణోప సంహరణతో యో9_భూత్సుషుప్తః పుమాన్‌ । 


ప్రాగస్వాప్పమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే 

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। 161 
Sil గహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, 
సర్వేం[ద్రెియ వ్యవహారాలూ ఉపశమించిన సుషుప్తి అవస్థలో ప్రవేశించి 
మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో వి(శ్రాంతినంది మళ్ళీ మెలకువలో 
తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా 
(ప్రణామాలు. 
శ్లో బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి 

వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్పురంతం సదా। 

స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా 


తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। 17 
Si బాల్య కౌమార యౌవన వృద్దాప్య దశలలోనూ జాగ్రత్‌ స్వప్న సుషుప్తి 


మొదలయిన అన్ని ప్రాణులలోనూ “నేను”గా ఉంటూ, తన భక్తులకు చిన్ముద్ర 
ద్వారా తన నిజ తత్త్వాన్ని వ్యక్తం చేసే సద్గురు మూర్తి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా 
(ప్రణామాలు. 
Bu విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః 

శిష్యాచార్య తయా తథైవ పితృపుత్రా ద్యాత్మనాభేదతః। 

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః 


తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥। 18 
Bi ఏ పురుషుడు మాయా (ప్రభావం వలన జరుగుచున్న కార్యకారణ 


సంబంధరూపం అయిన విశ్వాస్నీ శిష్యాచార్య విభేదాన్ని పితృపుత్ర మొదలైన 
తేడాలనీ జా(గత్‌ స్వప్నావస్థలనీ విలక్షణంగా ఉండి విలాసంగా చూస్తున్నాడో, ఆ 
పరమ గురువకి, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు. 


Bu భూరం భాస్యనలోం_ 25a ond మహర్సాథో హిమాంశుః పుమాన్‌ 
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్యష్టకమ్‌ I 
నాన్య Bods విద్యతే విమృశతాం యస్మాత్సరస్మాద్‌ విభోః 


తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 
Sl ఎవని అష్టమూర్తులైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశం 


సూర్యుడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమయిన'జగత్తుగా 
వ్యక్తమవుతున్నాడో, ఎవనిని ఆరాధించి సర్వ వ్యాప్తమయిన ఆత్మతత్వం కంటే 
వేరుగా రెండవదేదీ లేదని సాధకులు తెలుసుకుంటున్నారో; అట్టి సద్దురువునకు 
శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు. 
Fu సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్‌ స్తవే 

తేనాస్య శ్రవణా JSS మననాద్భానాచ్చ సంకీర్తనాత్‌ | 

సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః 

సిద్ధేత్‌ తత్పునరష్టదా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్‌ 

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 11101 


Sil సర్వాత్మతత్త్వం ఈ స్తుతిలో వివరించబడింది. కాబట్టి దీనిని విని 
మననం చేసి ధ్యానించి కీర్తించడంలో అష్టమూర్తులైనట్టి మహావిభూతి సిద్ధించును. 
ధ్యానం 


శ్లో! మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానమ్‌ 
వర్షిష్టాన్రేవ సదృషిగణై రావృతం (బ్రహ్మానిష్టైః | 
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం 


స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి au nln 
Sl ఆత్మ నిష్టుడై ప్రసన్న వదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, 


వేద విదులైన వయోవృద్దులైన మహర్షులకు ఆత్మ విద్యను అతీత పద్దతిలో 
జ Qu OQ Q 


సంకేతముల ద్వారా బోధిస్తున్న యువ గురువు శ్రీ దక్షిణామూర్తిని నేను 
ఆరాధిస్తున్నాను. 
Eu వటవిటపి సమీపే భూమిభాగే నిషబ్ధం 

సకల ముని జనానాం జ్ఞానదాతార మారాత్‌। 

త్రిభువన గురు మీశం దక్షిణామూర్తి దేవం 


జనన మరణ దుఃఖచ్చేద దక్షం నమామి॥ Tw] 
il మల్టి చెట్టు క్రింద కూర్చొని తన చుట్టూ ఉన్న మహర్షులకు 


ఆత్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసార దుఃఖాలను నిర్మూలిస్తూ 
ముల్లోకాల చేతనూ గురువుగా కొలవబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్ఫృతులు. 
Zu చిత్రం వటతరోర్య్మూలే వృద్దాః శిష్యా గురుర్‌ యువా! 

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః॥॥ TE 
Si ఆహా! ఎం ఆశ్చర్యకరం! యువకుడైన గురువు చుట్టూ Less 
శిష్యులు శ్రద్దా భక్తులతో కూర్చొని ఉన్నారు, గురువు తన మౌనంతోనే వారి సర్వ 
సందేహాలనూ నివారింపగలుగుతున్నాడు. 


Bu నిధయే సర్వవిద్యానాం భిషజే భవ రోగిణామ్‌ । 


గురవే సర్వ లోకానాం దక్షిణామూర్తయే నమః nA 
తా॥ భవరోగ బాధితులకు వైద్యుడై జగద్ద్గురువై 1 జ్ఞాన స్వరూపంగా 


ప్రకాశించే దక్షిణామూర్తికి నా నమస్ఫృతులు. 
Bu ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే। 

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః "51 
తా॥ నిత్యశుద్దుడై, ప్రశాంత స్వరూపుడై, శుద్ధ జ్ఞానమే మూర్తిగా, ప్రణవ 
నాదమైన ఓంకారానికి లక్ష్యార్థంగా భాసిస్తూ, నిర్మలుడైన దక్షిణామూర్తికి నా 
Sogn. 


శ్రీ DQG పాదుకా స్తవము 

శ్లో! శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశ మగోచరం 

భేద వర్ణిత మప్రమేయ HSK మాద్య మకల్మషం। 

నిర్మలం నిగమాన్త మద్వయ మటప్రతర్య మబోధకం 

(ప్రాతరే వహి మానసాన్తర్భావ యే ద్గురు పాదుకామ్‌॥ mln 
i ఐశ్వర్య ప్రదమైనది, నాశనములేనిది, మిక్కిలి తేజో వంతముగా 
ప్రకాశించు నట్టిది, అగోచరమైనది, భేద రహితమైనది, దీని.గొప్పతనము 
ఇంతయని చెప్పుటకు వీలులేనిది, అంతము లేనిది, అన్నిటికన్నా మొట్టమొదటిది, 
నిష్కల్శషమైనది, నిర్మలమైనది, వేద సారమైనదియు; అద్వయమైనది, తర్మముతో 
తెలియరానిది యగు Het తత్వ్వమును-నా' అంతరంగమందు నిరంతరము 
నిధి ధ్యాసగానుంచుకొని ప్రతి ఉదయము గురుపాదముల నాగశ్రయింతును. 


Su WHDK కళాత్మకం దశనాద Bo వినోదకం 
మం(త్రరాజు విరాజితం నిజమండలాంతర భాసితం। 
పంచవర్ణ మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం 
(ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్‌॥ n2u 


I నాదము, బిందువు, కళ మొదలగు వాటికి మూలమైనటువంటిది, 
నాదములో గల దశవిధములైన భేదములతో వినోదించునది అనగా నాదాతీత 
మైనది, తన కాంతి మండలత్రయ అంతర్భాగము నందు మిక్కిలి (ప్రకాశించునది, 
అఖండమైనది, అద్భుతమైనది, ఆదికారణమైనది, నాశనము లేనిదియు నగు 
సద్దురుతత్త్వమును నా అంతరంగమందు నిరంతరము నిధిధ్యాసగా నుంచుకొని 
ప్రతి ఉదయము గురుపాదముల నాశ్రయింతును. 


Eu వ్యోమ వదృహిరన్తరస్థిత మక్షరం నిభఖిలాత్మకం 
కేవలం పరిశుద్ధ మేక మజన్మహి ప్రతి రూపకమ్‌। 


7 


బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం 


(ప్రాతరే వహి మానసాన్తర్భావ యేద్ద్గురు పాదుకమ్‌॥ TE] 
తా॥ అంతరిక్షము పోలి, లోపల వెలుపల వ్యాపకమై, నాశనములేక, 


సమస్తమును SAG, పరిశుద్ధమై ఏకమై పుట్టుకలేనిదై, ప్రతిరూపము మాత్రమే 
తెలియునదై అందు పరబ్రహ్మ నిర్ణయమై, శాశ్వతముక్తిని చక్కగా బోధపడునట్లు 
చేయు సద్గురు తత్వమును నా అంతరంగమందు నిలిపి ప్రతి ఉదయము 
గురుపాదముల నా(శయింతును. 


శ్లో బుద్ధిరూప మబుద్ధికం త్రితయైక కూట నివాసినం 
నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్‌। 
పశ్చిమాన్తర ఖేలనం నిజ శుద్ధ సంయమి గోచరం 
(ప్రాతరేవహి మానసాన్తర్భావ యే ద్గురు పాదుకామ్‌॥। nA 


తా॥ బుద్ధి అరూవకమై, గత్రికూటమందు (భూమద్యములో అజ్ఞా 
చక్రమందు) సదా నివసించుచు నిరంతరము ప్రకాశించుచు, (త్రిగుణాత్మక మాయ 
నంటక నిర్మలమై, సత్యమునకు మూలమై (అధిష్టానమై), సహస్రారము నుండియే 
జగన్నాటకమును జరువపుచు, సత్యత్వమును గోచరింపజేయు సద్గురు తత్త్వమును 
నా అంతరంగమందు నిలిపి, ప్రతి ఉదయము గురుపాదముల నాశ్రయింతును. 


శ్లో హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం 
నీల మధ్య సునీల సన్నిభ మాది బిన్లు నిజాం శుకమ్‌। 
సూక్ష్మ కర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం 


(ప్రాతరేవహి మానసాన్తర్భావ Beit పాదుకామ్‌॥ nu 
Pi హృదయాలలో సంచరించుచు, మాయనంటక మనోహరమై 


(ప్రకాశించు అణువులలో పరమాణువై, Soars మధ్యమున సునీల పాపలో 
నీవారశూకము వద్ద సృష్టికి ఆదియెన ఓం బిందువై, సూక్ష్మమైన దుద్దుమధ్యలో 


(HBAS సదా సృష్టికి మూలమైన విద్యుతాగ్ని ప్రకాశమై వెలుగొందు సద్గురు 
తత్వమును నా అంతరంగమందు నిలిపి ప్రతి ఉదయము గురుపాదముల 
నాశ్రయింతును. 
Bu పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం 

పంచభూత సకామ షట్క సమీర శబ్ద ముఖేతరమ్‌। 

పంచ కోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం 

(ప్రాతరేవహి మానసాన్తర్భాన యేద్గురు పాదుకామ్‌॥ n6n 
Sl ఐదు ఐదు BS 25 తత్త్వ్వములతో కూడిన దేహముతో SS అంతః 
కరణ చతుష్టయముతో పంచభూతముల వలన కలిగిన ప్రతివిషయమును 
అరిషడ్వర్గముతో వ్యవహారించుటకును, పందకోశ లక్షణములకును, 
(క్రిగుణములకును, వ్యతిరేక ధర్మము గలిగి, విలక్షణమైన సద్గురు తత్వమును 
నా అంతరంగమందు నిలిపి ప్రతి ఉదయము గురుపాదముల నాశ్రయింతును. 


Zu పంచ ముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం 
విద్యుదాది ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్థనమ్‌। 
చిన్ముభాన్తర వర్తినం విలసద్విలాస మమాయకం 
(ప్రాతరేవహి మానసాన్తర్భావ Beit పాదుకామ్‌॥ nu 


తా॥ పంచముద్రలచే లక్ష్యమును చక్కగా దర్శించగల సమాధి కలుగుటకు 
మూలమై విద్యుదాగ్ని యొక్క ధగద్ధగల (ప్రకాశముచే సృష్టి విలాసము లయములకు 
మూలమై, చిత్తు ద్వారా వర్తించుచు అయినను మాయకులోబడని సద్గురు 
తత్వమును నా అంతరంగమందు నిలిపి ప్రతి ఉదయము గురుపాదముల 
నాశయింతును. 


Bu పంచ వర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్త్వ విచారణం 
చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం। 
చిత్మళా పరిపూర్ణ మంతర చిత్‌ సమాధి నిరీక్షణం 
(ప్రాతరేవహి మానసాన్తర్భావ Beit పాదుకామ్‌॥ n8u 


తా॥ పంచవర్ణ్లములతో చిత్రవిచిత్రముగా ప్రకాశించుచు విశుద్ధ తత్వమైన 
భగవంతుని విచారణలో కలిగిన చంద్ర సూర్య చిదగ్ని అనుమండల (త్రయ 
అనుభవములో గోచరించు గొప్ప చిన్మయాకారము, చిత్మళల పిదప కలుగు 
పరిపూర్ణమందు లభించగల చిత్సమాధిలో పొంచియుండు సద్గురు తత్త్వమును 
నా అంతరంగమందు DOH (పతి ఉదయము గురుపాదముల నాశయింతును. 


Bi హంసచార మఖణ్జనాద మనేక వర్ణ మరూపకం 
శబ్ద జాలమయం చరాచర జన్లు దేహ నివాసినమ్‌। 
చక్రరాజ మనాహతోదృ్భవ మేక వర్ణమతః పరం 
(ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్ద్గురు పాదుకామ్‌॥ nOn 


తా॥ జీవ, ఈశ్వరహంసల సంచారమును అఖండ నాదమును, అనేక 
వర్థములును లయించుస్థానమైనిదియు చరాచరములలోను జంతువుల 
దేహములలోను శబ్ద్బ్దజాలమయముగా నివశించు నది గొప్పదైన అనాహత చక్రము 
నుండి ఉద్భవించినప్పుడు అంతయు ఒకే శబ్దమైన ఓం కారము తప్ప మరేదియు 
కానిది అయిన సద్గురు తత్త్వమును నా అంతరంగమందు నిలిపి ప్రతి ఉదయము 
గురుపాదముల నా(శయింతును. 


శ్లో జన్మకర్మ విలీన కారణ హేతుభూత మభూతకం 
జన్మకర్మ నివారకం రుచి పూరకం భవతారకం। 
నామరూప వివర్ణితం నిజ నాయకం శుభదాయకం 
(ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్‌॥। n1On 


Pi జన్మకర్మలు ఉండుటకును, విలీనమగుటకును, నివారణ 
యగుటకును, హేతువునై యుండునది, భవమును దాటించుటకును, నామ 
రూపములు వర్ణింపబడుటకును ఏది కారణమో, దానికి సర్వాధికారి, శుభప్రదము 
అయిన సద్దురు తత్త్వమును నా అంతరంగమందు నిలిపి ప్రతి ఉదయము 
గురుపాదముల నా(శయింతును. 


10 


Su తప్తకాంచన దీష్యమాన మహాణు Hrs మరూపకం 
చగ్టికాన్తర తారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్‌। 
నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం 


(ప్రాతరేవహి మానసాన్త ర్భావయేద్గురు పాదుకామ్‌॥। nlln 
తా॥ శుద్ధి చేసిన బంగారము వలె ప్రకాశించు లక్షణము గొప్పగా 


నుండుటయు, అణుమా(త్రమై అరూపకమై యుండుటకు అట్లే చంద్రుని 
వెన్నెలలోను, తారల వెలుగు లోను గల మూల (ప్రకాశము వెలువడుటకును 
ఉపసంహరించబడుటకును ఆధారమైనదియు, నల్లతామర మధ్య 008 
ప్రకాశించు విద్యుత్తేజమైయుండునదియు అయిన సద్దురు తత్త్వమును నా 
అంతరంగమందు నిలిపి పతి ఉదయము గురుపాదముల నాశయింతును. 


Su Spo సూక్ష్మ సకారణాన్తర భేలనం “పరిపాలనం 
విశ్వతైజస ప్రాజ్ఞచేతస మస్తరాత్మ నిజాంశుకమ్‌। 
సర్వకారణ మీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్‌ 
(ప్రాతరేవహి మనసాన్తర్భావ Goto పాదుకామ్‌॥ n12u 


SI APS, సూక్ష్మ, కారణ దేహముల చైతన్యమునకు మూలమైనదియు, 
జాగ్రత్‌ స్వప్న, సుషుప్తల అభిమానులగు విశ్వ Sas ప్రాజ్ఞులును, తురీయ 
మందున్న శుద్ధబైతన్యమును, వాటి అంతరముల నుండి విలక్షణమై సాక్షియె 
యుండునదియు, విశ్వమందు యేకార్యమునకైనను సర్వకారణమును, 
అధికారియునైన ఈశ్వరుడైన వానికిని ఒక్కటిగా వ్యాపకమై యుండు సద్దురు 
తత్త్వమును నా అంతరంగమందు నిలిపి ప్రతి ఉదయము గురుపాదముల 
నాశయింతును. 

ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచిత 

CH పాదుకాస్తవ సంపూర్ణం 


a ts 
a 


11 


నిర్వాణషట్కము 
మనో బుద్ధ్వహంకార చిత్తాది నాహం 
న (శ్రోత్రం న జిహ్వా నచ ఘ్రాణనేత్రే 
నచ వ్యోమ భూమిర్న తోజో నవాయు 
DOSS రూప శృివోత హం శివో హమ్‌॥ nln 


మనోబుద్ద్ధి చిత్సాహంకారములు నేను కాను, (శ్రోత్రము గాని, 
జిహ్వగాని, ఘ్రాణముగాని, చక్షువుగాని నేనుకాదు. ఆకాశముగాని భూమిగాని, 
అగ్ని కాని, వాయువుగాని నేను గాను. చిదానంద రూపుడగు శివుడనే నేను, 
శివుడనే నేను. 


నచ ప్రాణ సంజ్ఞోనవై పంచవాయు 
ర్నవా సప్తధాతుర్న వా పంచకోశః 
న వాక్సాణి పాదౌ నచోపస్థ పాయు 
శ్చిదానంద రూప శృివోత౭ హం శివోత_ Son 12 
నేను ప్రాణ Soe So కాను. పంచవాయువులు mad, 
సప్తధాతువులు గాని, పంచకోశములు గాని, వాక్సాణిపాద పాయూపస్థలు గాని 
నేను కాను. చిదానందస్వరూపుడగు శివుడనే నేను, శివుడనే నేను. 


నమే ద్వేషరాగా న మే లోభమోహౌ 
మదోనైవ మేనైవ మాత్సర్య భావః 
న ధర్మో Saree NSAP నమోక్ష 
శ్చిదానన్ల రూప శృివో౭_ హం శృివోల_ హం॥। TE 
రాగ ద్వేషములు నేను కాను, లోభమోహ మద మాత్సర్య భావములు 
నేను కాను. ధర్మార్థ కామ మోక్షములున్ను నేను కాను. చిదానంద స్వరూపుం 
డగు శివుడనే నేను, శివుడనే నేను. 


12 


న పుణ్యం న పాపం నసౌఖ్యం న దుఃఖం 
న మన్రో న S80 న వేదా న char: 
@ am 
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా 
DSN రూప శృివోతల_ హం శృివోత_ హమ్‌॥ Ter 
పుణ్యపాపములు నేను కాను, సుఖ దుఃఖములున్ను కాను, Sols 
తీర్థ వేద యజ్ఞములు నేను కాను. భోక్ళ భోజ్య భోజనములను (త్రిపుటి నేను 
కాను. చిదానంద రూపుం(డగు శివుడనే నేను, శివుడనే నేను. 


Ps) మృత్యుర్న శంకా నమే జాతిభేదః 
పితానైవ మే నైన మాతా చ జన్మ 
న బన్గుర్న మిత్రం గురుర్నైవ శిష్య 
శ్చిదానన్స రూప శృివోత_ హం శివోత హం 1 N51 
నాకు మృత్యువు లేదు, సంశయము లేదు. జాతి బేధము లేదు, 
తండి లేడు, తల్లి లేదు, జన్మ లేదు. బంధుమి(త్రులు లేరు. గురుశిష్యులు లేరు 
చినానంద రూపుడగు శివుడనే నేను, శివుడనే నేను. 


అహం నిర్వికల్చో నిరాకార రూపో 
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేన్టియాణాం 
న చాసంగతం నైవ ముక్తిర్న మేయ 
BPS రూప శృివోత౭_ హం శృివోల_ హం॥। "6 


నేను నిర్వికల్చుడను నిరాకారుడను, కాని అన్నియు అంతటా నేనై 
సర్వేంద్రియములు నేనేనై యుండినను, అసంగత్వము గాని, ముక్తి గాని వాణి 
ప్రమేయము గాని నాకు లేదు. చిదానంద రూపుడగు శివుడనే నేను, శివుడనే 
నేను. 


ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం నిర్వాణషట్కం సంపూర్ణమ్‌. 


ధి శక 


13 


ఓంగురు పరంపరశ్రీ 


నారాయణం! పద్మభువం। వశిష్థం। శక్తిం చ S&S పరాశరంచ 
వ్యాసం శుకం గౌడపదం। మహాంతం। గోవిందం। యోగీం[ద్ర మధథాస్య 
శిష్యం శ్రీ శంకరాచార్య॥ పద్మపాదంచ। హస్తామలకంచ। శిష్యతం 
తోటకం। POS కార్యమన్యంతం। అస్మాద్దురు! సంతత। మానతోస్మి 
బృహద్వా శిష్టం। పరమం (ప్రభాకరం! యోగీశ్వరం। రాజబుషి 
శుకంచ। సాందీప మేవం చాశ్రయం చ। శ్రీధరం। Soe గురుమూర్తి! 
గురుపాదు కాంతం శ్రీధరస్వామి। యోగీంద్ర శిష్య! రామావధూతనం॥ 
అసౌజ్బ్జపుట సంజాతం। సదానంద గురుం భజే! సదానంద గురో 
త్సాదం అజ్ఞాన। ద్వంద। భాస్మరం ఆశ్రితా దివ్య సంరక్షో కల్పపూజా। 
మహంభజే। సదానంద। గురోత్సాదు! కంజామృత రసాయనం 
విభిన్నత్వ మనోభ్భంగం। వెంకటేశాయనే నమః॥। నయో వేదాంత 
వేద్యాయ నమో భక్త వరప్రదాయ నమః॥ కరుణాకర వెంకటేశాయ 
నమః॥ శ్రీ రాజయోగి కులవారధి పూర్ణసోమా॥ శ్రీ వెంకటేశ పర 
పంకజ। భృంగరాజం॥ శ్రీ పూర్ణ బోధ పరతత్వ॥। మహా ప్రకాశం శ్రీ 
అన్నయార్య। గురువర్య మహం భజామి॥ శ్రీరామచంద్ర కరుణాకర 
పూర్ణసోమా॥। శ్రీ అన్నయార్య॥ పదపంకజ॥ చంచరీకం॥ వేదాంత 
తత్వ సువిచార సదాపర తత్వం శ్రీ వెంకటార్య గురువర్య మహం 
స్మరామి సచ్చిదానంద రూపాయ॥ సాక్షి చైతన్య మద్వయం॥ వెంకటేశాయ 
గురు శిష్యో॥ శేషమాంబ గురో BAK రంగయార్య గురు భజే రంగ 
యార్య గురో శిష్యో ॥సుందారార్య గురుంభజే॥ సుందారార్య గురో Babi 
సరోజినీ గురుంభజే ॥అస్మమద్దురు సమారంభ శుకరాజర్షి మధ్యమం॥ 
బృహ ద్వాళశిష్ట పర్యంతం వందే గురు పరంపరం. 


14 


శ్రీగురు స్తోత్రము 


గురుబ్రహ్మో గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥ 
గురువే బ్రహ్మ, గరువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే 
పరబ్రహ్మము కూడా అట్టి శ్రీ గురువునకు నమస్మారము. 


గురుదేవో మహాదేవో గురుదేవో సదాశివః 
గురు దైవాత్సరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః ॥ 
గురుదేవుడే మహాదేవుడు, గురుదేవుడే సదోశివుడు, గురుదేవుని కంటె 
యితరమైన దేదీలేదు. అట్టి గురుదేవునికి నా నమస్మారము. 


సంతోషంచ గురుం వందే పరేశాం ముక్తి దాయకం 
శాంతి సింహాసనారూఢం ఆనందామృత బోధకం ॥ 


సంతోష స్వరూపమైన గురునకు వందనము. పరుడైన గురుడు 
ముక్తి దాయకుడు. శాంతి అను సింహాసనముపై కూర్చుండి యేలువాడు. అట్టి 
నా గురువే ఆనందముతో గూడిన అమృతత్వమును బోధించువాడు. 


సంసార వృక్షమారూఢ పతంతో సరకార్ణవే I 
యేన ఉద్ధరీతాస్సర్వే । తస్మై శ్రీ గురవే నమః॥ 


సంసారమనే వృక్షము పైకెక్కి నరకంలోకి పడిపోయే వారందరినీ 
ఉద్దరించగల wiht దేవునికి నమస్మారము. 


అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా, 
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః॥ 
శిష్యునికి అజ్ఞానమనే చీకటి యుండగా గురువు జ్ఞానమను కాటుక 
పెట్టి ఆ శిష్యుని జ్ఞాననేత్రములు తెరుచుకొనునట్లు చేయును. అట్టి గురువుకు 
నమస్ళృతులు. 


15 


సర్వశృతి శిరోరత్నం విరాజిత పదాంబుజం 
వేదాంతాంబుజ నేత్రాయ తస్మై శ్రీ గురవే నమః॥ 


వేదముల శిరోమణులచే ( ఉపనిషత్తులచే) నీరాజనము చేయబడిన 
పాదపద్మములు కలవాడున్నూ వేదాన్తములు అను పద్మములకు సూర్యుని వంటి 
వాడున్నూ అగు శ్రీ గురువుకు నమస్మారము. 
యస్య స్మరణ మాత్రేణ జ్ఞాన ముత్ప్సద్యతే స్వయం, 
యేనేవ సర్వ సంప్రాప్తం తస్మై శ్రీ గురవే నమః॥ 
దేనిని స్మరించు మాత్రముననే జ్ఞానము తానై జనించునో, 
అన్నింటికిని (ప్రాప్తి స్థానమెవ్వరో ఆ గురువునకు నమస్మారములు. 


అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం 
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః॥ 


అఖండ మండలాకారుడై, చరాచరములందంతటను వ్యాపించిన ఆ 
పరమపదస్థుని తెలియ బబచు శ్రీ గురునికి ప్రణమిల్లుచున్నాను. 


చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం 
నిరంజనం నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః॥ 
చైతన్యమును, శాశ్వతమును, శాంతమును, వ్యోమాతీతమును, 
నిరంజనమును, నాద విందు కళాతీతమునునౌ గురునికి (ప్రణమిల్లుచున్నాను. 


స్తావరం జంగమం శాంతం అచరం చరమేవచ 
వ్యాప్తంయేన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః॥ 
సకల స్థావర జంగమములందును సర్వ చరాచరములందును 
మరియు జగమంతయును వ్యాపించి యున్న ఆ గురునికి నమస్మరింతును. 


జ్ఞానశక్తి సమారూఢం తత్వ మాలా విభూషితం 


a 


భక్తి ముక్తి ప్రదాతారం తస్మై శ్రీ గురవే నమః॥ 


ఇచి ఇచి 


16 


జ్ఞానశక్తి యందు అరూఢమైనవాడును సకల తత్త్వములను 
సూత్రములో గ్రుచ్చిమాలగా చేసి ధరించిన వాడును, నిజమైన భక్తిని, ముక్తిని 
ప్రసాదించు వాడును అయిన శ్రీ సద్గురు మూర్తికి నమస్యృతులు. 
అనేక జన్మ సంప్రాప్తం ధర్మ కర్మ విధాతుమే 
జ్ఞాన బోధ ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః॥ 
జ్ఞాన బోధ (ప్రభావం చేత శిష్యులకు అనేక జన్మల నుంచీ వచ్చిన 
ధర్మకర్శలను తుడిచివేసే శ్రీ గురువునకు నమస్మారము. 
న గురోరధికం తత్త్వం, న గురోరధికం పరం, 
తత్వ జ్ఞానాత్సరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః 
గురుని మించిన తత్త్వము లేదు, పరము లేదు, గురుతత్త్వమే 
జ్ఞానము. దీనికి మించినది యేది లేదు, అట్టి గురువునకు నమస్మారము. 


మన్నాధో శ్రీ జగన్నాధో మద్దురుశ్చ శ్రీ జగద్గురుః 
మమాత్మౌ సర్వ భూతాత్మా తస్మై శ్రీ గురవే నమః॥ 
శ్రీ జగన్నాదుడే నా నాధుడు, శ్రీ జగద్దురువే నా గురువు, సర్వ 
భూతాత్మనే నా యాత్మ, ఆ గురువునికి ప్రణమిల్లుచున్నాను. 
కోటికోటి మహాదానాత్‌ కోటి కోటి మహావ్రతాత్‌ 
కోటి కోటి మహా యజాక్‌ తస్మై శ్రీ గురవేనమః॥ 
Paw 
కోటానుకోట్ల మహాదానాలు, మహాయజ్ఞాలు, మహావ్రతాలు చేసిన 
దానికంటె మహతైన నా గురుదేవునికి నమస్యృతులు. 


కోటికోటి జపాత్మోటి bors గహనశ్ళతిః 
కోటి దేవార్చనా దేవ తస్మై శ్రీ గురవే నమః 
కోటానుకోట్ల జపాలుచేసిన దానికంటెను తిరిగి తిరిగి Seren 
సేవించిన దానికంటెను, కోటి దేవతల నర్శించిన దాని కంటెను HPSS నా 
గురుదేవునికి SAY Ben. 


17 


మహారోగే మహాపాపే మహాభయం మహావిషే 
మహా ఆపద వినాశయ పరమం శ్రీ గురుపాదుకామ్‌ ॥ 
మహా రోగములను, మహాపాపములను, గొప్ప భయమును, గొప్ప 
విషమును, తప్పించుకో జాలని మహా ఆ పదలను నాశనము చేయగల నా 
గురుదేవునికి నమస్ఫృతులు. 


ధ్యానమూలం గురోర్యూర్తిః పూజామూలం ME Seo 
మంత్రమూలం గురోర్వాక్యం మోక్ష మూలం గురోర్‌కృపాః 
గురు మూర్తియే ధ్యానమూలము, గురుపదమే పూజా మూలము, 
గురు వాక్యమే మం(త్రమూలము, గురు కృపయే మోక్షానికి మూలము. అట్టి 
గురుదేవునికి నా SDNY Hoo. 


HS ord ననాదశ్ళ గురో పరమ దేవతా 
గురుమంత్ర స్సమోనాస్తి తస్మై శ్రీ గురవే నమః॥ 
గురువే ఆదియును, అనాదియును. పరమ దైవతమును గురువే. 
గురు మంత్రమునకు సమానమైనది లేదు. OG గురునికి ప్రణమిల్లెదను. 


సప్త సాగర పర్యంతం తీర్థస్నాన ఫలం o8S 
గురోరంమ్రీజలేర్‌ బిందు సహగస్రాం శేన దుర్రభం ॥ 
సప్తసాగరముల పరిధిలోనున్న అన్ని తీర్థములలో స్నానము చేసిన 
లభించు ఫలము కన్న గురుపాద ప్రక్షాళనా జలము సేవించిన వేయి రెట్లు 
అధికము. 
గురుదేవో జగత్సర్వం (బ్రహ్మ విష్ణు శివాత్మకం 
గురోత్సర తరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః॥ 
జగత్తు సర్వమును గురువే. (బ్రహ్మ విష్ణు శివ ధర్మములకు గురువే 
మూలము. గురువు కంటె మించిన యితరము యేదియు లేదు. అట్టి గురుదేవునికి 
నా వందనములు. 


18 


సర్వతీర్ణావగాహస్య సంటప్రాప్తం choo లభేత్‌ | 
గురుపాదాంబుజం స్ఫృష్వా జలం శిరసి ధారయేక్‌ i 
సర్వతీర్థములను తిరుగుచు, సేవించుచుండిన, కలుగు పుణ్యఫలము 
కంటె, గురుపాద gear జలమును శిరస్సుపై ధరించినచో అది ఎంతో 
అధికము. GG గురుదేవునికి నా వందనములు. 
శోషణం పాప పంకశళ్ళ దీపనం జ్ఞాన శాసనం 
గురుపాదోదకం పిబేత్‌ సంసారార్ణవ తారకం i 
గురుపాదోదకము సేవించిన, పాపపంకిలము శోషించును, జ్ఞానము 
వెలిగించబడును, సంసార సాగరమును దాటించును.. ' అట్టి నా గురువుకు 
నమస్మారము. 


అజ్ఞాన మూలహరణం జన్యకర్మ నివారణం 
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం HIE ॥ 
నా గురుదేవుని పాదోదక సేవనము చేత అజ్ఞానము సమూలముగా 
హరించును. జన్మకర్మ చక్రమునుండి దాటుదురు. మరియు జ్ఞాన వైరాగ్యాలను 
సిద్ధింపచేయును. OQ నాగురువుకు నమస్మారము. 


గురు పాదోదకం పీత్వా గురోరుచ్చిష్ట భోజనం 
గురు మూర్తిం సదాధ్యాయేత్‌ గురునామం సదాజపేత్‌ ॥ 
గురుపాదోదక సేవనతో మరియు గురువు మిగిల్చి యిచ్చిన 
భోజనంతో (భోజనమనగా అనుభవము) ఎల్లప్పుడును గురుస్వరూపమును, 
నామమును జపించవలెను. 
కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం 
గరుర్విశ్వేశ్వర స్పాక్షాత్‌ తారకం (బ్రహ్మ నిశ్చయం u 
కాళశీక్షేత్రంలో నివాసముంటూ, గంగాదేవి జలాలను తన చరణములు 
తాకుచుండగా, ఆ విశ్వేశ్వరుడు నన్ను తరింపజేసి నాలో బ్రహ్మోజ్ఞానమును 
నిశ్చయముగా కలిగించును. అట్టి వాడే సాక్షాత్తు నా గురుదేవుడు. 


19 


గురుమూర్తిం స్మరేన్నిత్యం గురునామం సదాజవేత్‌ 
గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యం న భావయేత్‌ ॥ 
ఎల్లప్పుడూ గురు రూపాన్నే స్మరిస్తాను. గురు నామాన్నే జపిస్తాను. 
గురువు ఆజ్ఞానే పాలిస్తాను, గురువు కంటె వేరైనదేదీ భావించను. 


అనన్యా శ్చింత యంతోమాం సులభం పరమం పదం 
తస్మాత్‌ సర్వ ప్రమేత్నేన గురోరారాధనం కురు u 
వేరు చింతన లేక MHS ధ్యానించే వారికి ఆ పరమపదం 
సులభంగా లభిస్తుంది. కనుక గురువును హృదయ పూర్వకంగా ఆరాధించుటకు 
గట్టి ప్రయత్నమే చేయాలి. 


గుకారో అంధకారశ్ళ్చ రుకారో తేజముచ్యతే 
అజ్ఞాన నాశకం (బ్రహ్మ గురుదేవో నమోస్తుతే॥॥ 


'గుకారము చీకటికి సంకేతము. th’ కారము జ్ఞాన ప్రకాశమునకు 
సంకేతము. అట్టి జ్ఞాన ప్రకాశముతో అజ్ఞానాంధకారమును పోగొట్టగల సమర్గుడైన 
నా గురుదేవునికి నమస్మరించుచున్నాను. 


గుకారం ప్రథమ శబ్దం మాయాది గుణ సమాశ్రయం 
రుకారమద్వయం (బ్రహ్మ మాయాట్రాంతి విమోచనమ్‌ i 
'గుకారమే ప్రథమ శబ్దమైన “ఓంికారము. ఇది మాయకు 
త్రిగుణములకు ఆశ్రయమిచ్చు చున్నది. “'రుకారము రెండవది లేని ఏకము, 
బ్రహ్మము. ఇది మాయాథ్రాంతికి కారణమైన ఆవరణ విక్షేపములనుండి, అ 
విద్యనుండి విముక్తి కలిగించును. 


కర్మణా మనసా వాచా నిత్య మారాధనం కురు 
దీర్భ దండం సమస్ఫృత్య నిర్లజ్ఞో గురు సన్నిధౌ॥ 


20 


గురునకు నమస్మరించేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, 
“నేనూ, నా గురువు మాకత్రమే ఉన్నామని ఇంకెవ్వరూ లేరని భావనతో, నిత్యము 
త్రికరణ శుద్ధిగా గురువును ఆరాధించాలి. గురువు కనబడినవుడు సిగ్గువిడిచి 
సాగిలపడి, సాష్ట్రాంగదండ (ప్రణామాలు ఆచరించాలి. 


శరీర మర్థ(ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్‌ 
ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్‌ ॥ 
శరీరాన్ని, ధనాన్ని ప్రాణము గూడ గురువునకు నివేదించాలి. తన 
భార్య, సంసారములను, సర్వమును త్యాగము జేసి, సద్మురువుకు 
సర్వార్పణగావలెను. 
గురుధ్యానాత్సరం నాన్యం సత్యం సత్యం న సంశయః 
తర్లాభా ర్థంప్రయత్నేన కర్తవ్యం చ మనీషిభిః ॥ 
గురువును సదా ధ్యానించుట తప్ప మరేమీ లేదు. ఇది ముమ్మాటికి, 
నిస్సంశయముగా సత్యము. ఈ.విధముగా గురువు నుండి లబ్దిపొందుటకు, 
సాధకుడైనవాడు సర్వ ప్రయత్నమును చేయవలెను. 


శ్రీమత్సరం (బ్రహ్మ గురుం ధరామి, శ్రీ మత్సరు(బ్రహ్మ గురుంభజామి। 
శ్రీమత్సరం (బ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్సరం (బ్రహ్మ గురం నమామి॥ 
గురువును పర(బ్రహ్మ స్వరూపముగా ధరించి, భజించి, స్మరించి, 
నమస్మరించు చున్నాను. గురువును తత్వ్వముగా భావించి అనుసరించుచున్నాను. 


(బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం 
ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమన్యాది లక్ష్యం। 
ఏకం నిత్యం విమల మచలం సర్వధీసాక్షి భూతం 
భావాతీతం (త్రిగుణ రహితం సద్గురుమ్‌ తం నమామి॥। 
బ్రహ్మానంద స్వరూపుడు, పరమ He, శుద్ధజ్ఞాన స్వరూపుడు, 
ద్వంద్వాతీతుడు, గగనము వంటి వ్యాపకుడు తత్త్వమసి మొదలైన మహా వాక్యాలకు 


21 


తాత్సర్యమైనవాడు, ఏకము (అద్వితీయుడు), నిత్యుడు, పరిశుద్ధుడు, నిశ్చలుడు, 
అందరి బుద్దులకు ప్రజ్ఞగా సాక్షియు, బుద్ధికి అందని వాడు, (త్రిగుణాలు లేనివాడు 
అయిన శ్రీ గురువునికి నమస్య్మరిస్తున్నాను. 


నిత్యశుద్ధం నిరభాసం నిరాకారం నిరంజనం 
నిత్యబోధ చిదానందం తస్మై శ్రీ గురవే నమః॥। 
నిత్యమైనది, శుద్ధమైనది, దేనిచేతను (ప్రకాశింవబడనిది, 
నిరాకారమైనది, రంజింపబడనిది నిత్వ భోధాస్వరూపము, చిదానందము అగునట్టి 
గురుదేవునికి నమస్మారము. 


ఆది శూన్యం నిరాకారం మధ్య శూన్యం నిరామయం 
సర్వ శూన్యం నిరాలంబం తస్మై శ్రీ గురవే నమః 
ఆది యందున్న శూన్యము నిరాకారము, మధ్యలో (సృష్టిలో )నున్న 
శూన్యమే నిరామయం (హద్దులు లేని వ్యాపకం), సర్వమైన శూన్యమే యే ఆధారము 
లేనిది. ఇట్టి త్రిశూన్యమైనట్టి గురువుకు నమస్మారము. 
హృదయాంబుజే కర్ణిక మధ్య సంస్థితం, సింహసనే సంస్థిత దివ్యమూర్తిం 
ధ్యాయేత్‌ గురం చంద్రకళాప్రకాశం, సచ్చిశ్శుఖాభీష్టవరం దదామమ్‌॥ 
హృదయ పద్మం మధ్యలో SOSH VBS సుఖాసీనుడై దివ్యరూపుడై 
చంద్రరేఖవలె ప్రకాశిస్తూ యుండి సచ్చిదానంద మనేవరాన్ని యిచ్చే వాడయిన 
సద్దురువుని ధ్యానించుచున్నాను. 
శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం, ముక్తామణీ హరదళం ్రినేత్రం 
వామాంక పీఠస్థిత దివ్యశక్తిః మందస్మెతం పూర్ణ కృపానిధానం ॥ 
తెల్లని బట్టలు కట్టుకొని, తెల్లని గంధము పూసుకుని, తెల్లనిపూలు 
పెట్టుకుని ముత్యాల ఆభరణాలు ధరించి, సంతోష వంతుడై తన యెడమ తొడమీద 
దివ్యశక్తి కూర్చొని ఉండగా, చిరునవ్వుతో కృపాసముద్రుడై వెలుగొందే శివ 
స్వరూపుడైన గురువుని ధ్యానించుచున్నాను. 


22 


ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞాన స్వరూపం నిజబోధయుక్తం 
యోగీంద్రహృద్యం భవరోగవైద్యం, శ్రీమద్ద్గురుం న్యితమహం నమామి ॥ 
ఆనంద స్వరూవుడు ఆనంద  దాయకుడు, కృపతో 
అనుగ్రహించువాడు, జ్ఞాన స్వరూపుడు, బోధాస్వరూపుడు, యోగరూపుడు, 
యోగానికి కేం[ద్రమైనవాడు జనన మరణ హేతువైన భవరోగమునకు వైద్యుడు 
అయిన నా శ్రీగురువుకి నిత్యము నమస్మరించుచున్నాను. 
యస్వంతం సూరితం సర్వం పరిజ్ఞాన చిదాత్మకం విజ్ఞాన 
రూపిణం సాక్రిం భాసస్తేన నమామ్యహం I 
అంతయు తెలియబడేది, అంతయు పరిజ్ఞానమైనది, చిదాత్మకమైనది, 
విజ్ఞాన రూపమైనది, సాక్షియెనది వీటనన్నిటిని ప్రకాశింప చేసే గురువునకు 
నమస్కారము. 


ఇదమేవ గురుధ్యానం జ్ఞాన ముత్సడ్యతే స్వయం 
తస్మాద్గురు ప్రసాదేన నముకోభవతి భావయేత్‌॥। 
ఈ గురుధ్యానము చేతనే జ్ఞాన ప్రకాశము స్వయముగానే సిద్ధించును. 
గురువు అను గ్రహము లేనిదే ముక్తి కలుగదని భావము. 


గురవో బహువస్యంతి శిష్య విత్తాపహారకం 
సద్లురో దుర్లభం దైవం హృత్తాపహారకః॥। 
శిష్యుల ధనమును దోచుకునే గురువులు లోకంలో చాలామంది 
ఉన్నారు. కాని శిష్యుడి గుణమాలిన్యము దోచుకొనే, విముక్తి ప్రసాదించు గురువు 
దొరకుట చాలాకష్టము. 


సంసార సాగర సముద్ధరణాక SolFo, (బ్రహ్మోది దేవముని పూజిత 
సిద్ధమంహత్రం, దారిద్ర దుఃఖ భవరోగ వినాశమం(్రం, 
వందే భయాప హర గురురాజ మంధత్రం 11 


23 


ఈ మంత్రము సంసార సాగరమునుండి సముద్ధరించు ఏకైక 
మండ్రము. (బ్రహ్మోది దేవముని పూజలకు ఫలము సిద్ధింపజేయు మం|(త్రము. 
దారిద్ర దుఃఖమును, భవరోగమును నశింపజేయు మంత్రము. మహాభయమును 
హరించు మంత్రము. ఇది మంత్రములలో కెల్ల గొప్పదైన గురురాజ మం(త్రము. 


హృదయాచల మధ్యస్థం సర్వాంతర్యామి నం శుభం, 
ధ్యాయామి సకల లోకేశం భక్తా భీష్ట ఫల ప్రదం ॥ 
హృదయాల మధ్య కదలక నుండునది, సర్వాంతర్యామియైనది, 
సకలలోకేశుల ధ్యానమునకు ధ్యాతయినది, భక్తుల అభీష్టాన్ని ఫలప్రదం చేయునది, 
చిదాత్మా సర్వదేవేషు వ్యాప్తం జ్యోతి రూపకం 
నిరాలంబం నిర్వికారం తస్మై శ్రీ గురవే నమః॥ 
సర్వదేవతలు ఆ చిదాత్మయే, అది వ్యాపకం, జ్యోతిరూపకం, దానికి 
యే ఆధారము లేదు, అది నిర్వికారము. అట్టి గురువునకు నమస్మారము. 


నగురోరధికం, నగురోరధికం, నగురోరధికం, నగురోరధికం, 
శివశాసనతో, శిశాసనతో, శివశాసనతో, శివశాసనతః 
ఇదమేవ శివం, ఇదమేవ శివం, ఇదమేవశివం, ఇదమేవ శివః॥ 
గురువుకంటె అధికుడు లేడు, ముమ్మాటికిని అధికుడు లేడు. ఇది 
శివశాసనము, ముమ్మాటికిని శివశాసనమే. ఇదే శివతత్త్వ్వము. ముమ్మాటికిని 
శితత్త్వ్వమే. 


మమ శాసనతో, మమశాసనతో, మమశాసనతో, మమ శాసనతః 
విదిదతం, విదితం, విదితం, విదితం 
విజినం, విజినం, విజినం, విజినం 1 
హరిశాసనతో, హరిశాసనతో, హరిశాసనతో, హరిశాసనతః॥। 
నా శాసనమును అదే, ముమ్మాటికిని అదే. నాకు తెలిసిన జ్ఞానము 
అదే, ముమ్మాటికిని అదే. ఇదే హరిశాసనము; ముమ్మాటికిని హరిశాసనమే. 
ఓం సద్గురుపరబ్రహ్మణేనమః 


24 


ఓం శ్రీ గురుభ్యో నమః 
సద్దురు స్తవము 


MBO) గురుర్విష్టుః, గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ BY శ్రీ గురవే నమః॥ 
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం 
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమన్యాది లక్ష్యం 
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం 
భావాతీతం (త్రిగుణ రహితం సద్గురుం తన్నమామి॥ 
ఆనంద మానందకరం ప్రసన్నం 

జ్ఞాన స్వరూపం నిజ బోధయుక్తం। 

యోగీంద్ర హృద్యం భవరోగ వైద్వం 

శ్రీమద్దురుం నిత్య మహంన్నమామి॥ 

చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం 
నాదవిందు కళాతీతం SY శ్రీ గురవే నమః 

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాం జనశలాకయాః 
చక్షురున్మీలితం ఏనత స్మ శ్రీ గురవే నమః 

గుశబ్ద స్యంధకారేస్య రుశబ్ద రస్త న్నిరోధకః 
అంధకార నిరోధతత్వాతు గురురిత్యభి ధీయతే॥ 
విఘ్నేశ్వరం విఘ్నశాంత్వెః వాణిం వాచ ప్రహృత్తయే 
గురూన్‌ గూడార్థ భావనయా ప్రణమాయ్య నిరంతరం 
పరిపూర్ణ పరోక్ష తత్వాత్‌, నిర్వికారశ్చ రూపకం॥ 
చిదానందం గురోర్మిష్యం అన్నప్పాదేశ్య శకాశ్రయోః 


10. 


11. 


25 


అంతస్తిమిర నిర్భేద భాసవే కామదేనవే 

తదంతే తదంతే వాస్మి కల్పతరవే గురవే నయః॥ 
భవారణ్యం ప్రతిష్టిస్య దిగ్రోహ (భ్రాంతి చేతసః 
ఏనమే ధర్మతః పంధః BY శ్రీ గురవే నయః॥ 
అస్మద్దురు సమారంభం శుకరాజర్షి మధ్యమం 
బృహద్వాళశిష్ట పర్యంతం వందే గురు పరం పరం॥ 


DS పరంపరాధ్యాన శ్తోకములు 


గురుర్తహ్మో గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 

గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ SY శ్రీ గురవే నమః॥ 

ఓం నమో బ్రహ్మాదిభ్యో (బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్భభ్యో 
వంశబుషిభ్యో మహాద్భ్య నమో గురుభ్యః సర్వోపప్లవ రహిత ప్రజ్ఞాన 
ఘన ప్రత్యగర్శో బ్రహ్మావాహమస్మి బ్రహ్మావాహమస్మి॥ 
బృహద్వాశిష్టం పరమం (ప్రభాకరం। యోగీశ్వరం రాజబుషీం॥। 
శుకం చ సాందీపమీశం సశ్రియం చక్రిధరం వందే 
గురూన్‌మే గురుపాదుకాంతాం॥। 

శ్రీధర స్వామి యోగీంద్ర శిష్య రామావధూతినః 

హస్తాబ్దపుట సంజాతే సదానంద గురం Kai 

సదానంద గురం పాదా మజ్జానాంత భాస్మరాః। 

ఆగ్రితాదిత్య సంరక్షాత్మల్స భూజమహం భజే॥ 

సదానంద గురం పాద కంజామృతం రసాయనం। 

AHS మనోభ్భంగ వెంకటేశ్వర గురం Sei 


నమో వేదాంత వేద్యాయ నమో భక్త వరప్రదాయ 
నమః srt కానంత శ్రీ వెంకటేశాయతే నమః॥ 


26 


8. శ్రీ వెంకటేశ పద పంకజ భృంగరాజం 
శ్రీ రాజయోగ కుల వారధి పూర్ణసోమం 
శ్రీ పూర్ణ బోధ పరతత్వ మహత్పకాశం 
అన్నావధూత గురువర్య మహంభజామి॥। 

9, అన్నావధూత పాదపంకజ భృంగస్య దీప్తయో। 
భక్తానాం పరిపాలాయ చిదానంద గురం sas 


అర్చన విధానము 


“ఓం” కార వదనాదేవి, 'వాయికార భుజద్వయి 
“శికార దేహ Hays, “నమికార పదద్వయీ॥ 


విభూతి స్తోత్రము 


భూతిర్ఫ్భూతికరీ, పవిత్ర జననీ పాపొఘ విధ్వంసినీ॥ 

సర్వోపద్రవనాశనీ శుభకరీ సర్వార్థ సంపత్యరీ। 
భూతప్రేత పిశాచ రాక్షస గణాధ్యక్షాది సంహారణీ॥ 

తేజోరాజ్య విశేష మోక్షకరీ భూతిస్సదాధార్యతాం॥ 


పొద ప్రక్షాళ నము 


చరణం పవిత్రం వితతం! పురాణం ఏనపూతస్థరతి దుష్బృతాని। ఏనపవిత్రేణ 
శుద్ధేనపూతా;। అతి పాప్మాన మరాతింతరేమా। లోకస్య ద్వారా మచ్చరణం పవిత్రం। 
జోతిష్‌ మద్భాజమానం। మహస్వతు అమృతస్యధారా। బహుదాదోహ మాసిం। 
చరణన్నో లోకేశ్య డిదందధాతు! అచ్చిద్రేణ। పవిత్రేజ! అసౌ సూర్యస్య రశ్శిభిః॥ 


27 


సంకల్పము 


ఓం కేశవాయ స్వాహా! ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా! 
గోవింద, విష్ణు, మధుసూధన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, 
దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, 
నారసింహ, అచ్యుత, జనార్థన, ఉపేం[ద్ర హరేః శ్రీ కృష్ణాయ నయః, ఉత్తిష్టంతు, 
భూత పిశాచాః OS భూమి భారకాః ఏతేషా మవిరోధేన, (బ్రహ్మకర్మ సమారంభే 
ఓం భూః ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః ఓం తపః, Eo 
సత్యం॥ ఓంతత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయో యోనః, ప్రచోదయాత్‌, 
ఓం మాపోజ్యోతి రసోమృతం, (బ్రహ్మభూర్భువసువరోం॥ మమ ఉపాత్త దురి 
తక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభన 
ముహూర్తే శ్రీ శివ శంభురాజ్ఞా ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః, ద్వితీయ SOS, 
శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంతరె కలియుగే (ప్రథమపాదే, జంబూద్వీపే, 
భరతవర్షే భరత ఖండే మేరోః దక్షిణాదిగ్భాగే, శ్రీ శైలస్య యీశాన్య ప్రదేశే, భక్తగ్భహే, 
సమస్త, బ్రాహ్మణ దేవతా గురుచరణ SHS, అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక, 


చాంద్రమానే ............ సంవత్సరే ............... అయనే, .................... ee, 
dane మాసే, ..........పక్ష్మే ............ తిధౌ, ...........వాసరే, శుభనక్షత్రే 


శుభయోగే, శుభకరణే, ఏవం గుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్‌ 
శ్రీమతః శ్రీగురు గోత్రోద్భవః, శ్రీ గురు MSs సచ్చిదానంద నామధేయః, శ్రీ 
సచ్చిదానందనామ ధేయస్య, అస్మాకం, బృహద్వాశిష్ట, సాంప్రదాయ భుక్తానాం, 
భక్తి, జ్ఞాన, వైరాగ్య, శమదమాద్యంత, కళ్యాణ గుణ మహదైశ్వర్వాభి వృద్ధ్వర్థం 
మమ జన్మ జన్మాంతరార్జితం, పాప పుణ్య నివృత్తి ద్వారా, శివజీవైక్య, అపరోక్ష 
జ్ఞాన సాక్షాత్మార సిద్ధ్యర్థం, ఆవరణ ద్వయదోష నివారణార్థ, విదేహ కైవల్య ప్రాష్యర్థం 
శ్రీ గురు చరణేశ్వర పూజా మహం కరిష్మే॥ 


28 


తదంగ కలశారాధనం కరిష్యే 


కలశస్యముఖే విష్ణుః కంఠేరు[ద్రః సమాశ్రితాః మూలే తత్రస్థితే. (బ్రహ్మ మధ్యే 
మాత్ళ గణాగ్రితా కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీపావసుంధరః బుగ్వేదో యజుర్వేదో 
స్సామవేదో అధర్వణ 2 OAS) సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః ఆకలశే 
సుధావతే, పవిత్రే పరిశిష్యతే ఉత్తికార్య జ్జేషు వద్ధతే ఆపోవా ఇదగ్‌ం, సర్వం 
విశ్వ భూతాన్యాపః ప్రాణావాపః పశవమాపో, న్నమామాపో అమృత మాపో, 
సమ్రడాపో, విరాడాపో, జ్యోతిగ్‌ంష్యాపో, యజూగుష్యాపో, సత్వమాప, సర్వే 
దేవతా పః భూర్భువస్సు వరోం గంగేచ యమునే, కృష్ణా, గోదావరి, సరస్వతి, 
నర్మదా, సింధు, కావేరి, జలేస్మిన్‌, సన్నిధిం కురు ఆయాంతు, గురు పూజార్ధం 
దురితక్షయ కారకాః కలశోదకేన, పూజా ద్రవ్యాణి సంప్రోక దేవానాం, ఆత్మానగ్‌ం 
సంప్రోక్ష్య. 
శ్లో గురుర్తహ్మో గురుర్విష్టుః గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥ 
Su ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః 
పాద్యం సమర్పయామి, హస్తయోః అర్థ్యం సమర్పయామి, 
ముఖే ఆచమనీయం సమర్పయామిః దేవదేవ జగన్నాథ, దేవాజ్ఞ, 
త్రిపురాంతకాః మయాకృత మిదగ్‌ం స్నానం ప్రీత్యర్థం ప్రతి గుహ్యతాం 
ఉపచారిక స్నానం సమర్పయామి॥ 


శుద్లోదక స్నానం 


Zu ఓం ఆపో విష్ణుః మయోభువః తాన వూజ్వేతథా చన మహే 
రణాయ SKA యోవశ్చివత యోరసః తస్యభాజాయతేనః 
ఉచతారివమాతోరః। తస్మాహరంగ, మామావః। యశక్షయా 
యజన్వథ ఆపోజ నిదాచనః శ్రీ సద్గురు స్వామి పరబ్రహ్మణే 
నమః శుద్దోదక స్నానం సమర్పయామి॥ 


29 


a 
భస్మం 

Si భస్మజ్యోతి, స్వరూపాయ, శివాయ పరమాత్మనే షట్‌ (త్రింశ తత్త 
బీజాయ। నమశ్ళాంతాయ తేజసే, శ్రీ సద్గురు స్వామి, పరబ్రహ్మణే 
నమః భస్మం ధారయామి॥ 

అభిషేకం 

Bi ఓం నమశ్శివాయ చ, రుద్రాయ చ, నమస్తామ్రాయచ, అరుణాయచ, 
నమో ఉగ్రాయచ, నమశృ్ళంగాయచ, పశుపతేయచ, నమో ఉగ్రాయచ, 
భీమాయచ నమో ఆ(గేవధాయచ, ధూరే వధాయచ, నమో హం(్రేయచ, 
హనీయ శేయచ, నమో వృక్షేభ్యో హరికే శేభ్యో నమస్తారాయచ, నమ 
శృంభవేయచ, మయోభవాయచ, నమ Hooray, మయస్మరాయచ, 
ఓం నమళ్ళివాయచ, శివ తరాయచ (అని 11 సార్లు చదువవలెను) 
హరహర, హరహర, హరహర, మహదేవ శంభో, అమృతాభిషేకమస్తు, 
కనకాభిషేకమస్తు రుద్రాభిషేక మస్తు. 


త్రయంబకం 


త్రయంబకం, యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుక మివ బంధనాత్‌, మృత్యోర్ముక్షీయ మామృతాత్‌ 
శ్రీ సద్ద్గురుస్వామి పరబ్రహ్మణేనమః శ్రీ భస్మం సమర్పయామి॥ 


వస్త్రం 
అభివ(స్రా, సువసనా, నేర్నాభిదేనూః, సూదుగపూజమానాం, 


అభిచంద్ర భక్తవేణు హిరణ్యాభ్యశ్వాను, అధినోదేవ, సోమ, 
శ్రీ సద్గురు స్వామి పరబ్రహ్మణే నమః, వస్తార్థం, పుష్టం సమర్పయామి 


అ 


30 31 


యజ్ఞోపవీతం లింగాష్టకమ్‌ 


1. బ్రహ్మమురారి సురార్చిత Oxo, నిర్మల eros SHS లిబ్గం। 


Si యజ్లోపదీతం పరమం పవి(త్రం, 
Re అ జన్మజ దుఃఖ వినాశక లిబ్దం, తత్రణమామి సదాశివ లిబ్ఞమ్‌॥ 


ప్రజాపతేర్యంతు సహజం DSL 
- 2. దేవముని ప్రవరార్శిత లిజ్ఞం, కామదహం కరుణాకర Oxo 


Sees రావణదర్చ వినాశన లిజ్ఞం, తత్రణమామి సదాశివ లిజ్జమ్‌॥ 


యజ్ఞోపవీతం బలమస్తు తేజః 
MTs OM 8. సర్వ సుగన్ద సులేపిత లిజ్ఞం, బుద్ధివిపర్థన కారణ లిజ్ఞం। 
శ్రీ సద్గురు స్వామి పరబ్రహ్మణే నమః సిద్ధ సురాసుర వందిత Dao, తతణమామి సదాశివ లిబ్బమ్‌॥ 


యజ్షోపవీతం సమర్పయామి॥ 


oa 


4. కనక మహామణి భూషిత Oso, ఫణిపతి వేష్టిత శోభిత లిజ్ఞం। 
దక సుయజ వినాశన లిజం, త(తాణమామి సదాశివ లిజమ్‌ 
HOMO ae ee son 


5. కుంకుమ చనన లేపిత Deso, పజ్మజహార సుశోఖిత Oes01 


eu గంధంద్వారా దురాధర్మాం నిత్యపుష్టాం కరీషిణీం సంచిత పాపవినాశన Oxo, తతణమామి సదాశివ లిబ్బమ్‌॥। 


elie See rare వతు ఆరం 6. దేవగణార్చిత సేవిత Oo, భావైర్భక్తిభిరేవ చ లిజ్ఞం। 


శ్రీ సద్గురు స్వామి పరబ్రహ్మణేనమః గంధం ధారయామి దినకర కోటి ప్రభాకర లిజ్ఞం, తత్ప్రణమామి సదాశివ లిజ్జమ్‌॥ 


అక్షతలు va అష్టదశోపరి వేష్టిత లిజ్ఞం, సర్వ సముద్భవ కారణ లిజ్ఞం। 
అష్ట దరిద్ర వినాశిత Oso, తత్ర్రణమామి సదాశివ లెబ్బమ్‌॥ 


ii ఆయనేతే పరాయణే దుర్వారో హంతు She 8. సురగురు సురవర పూజిత Oyo, సురవన పుష్పసదార్చిత లిజ్జం। 
హృదాస్తా పుండరీకాణి సముర్నస్య గృహాయమే, పరాత్పరం పరమాత్మక Oyo, తత్సణమామి సదాశివ లిజ్జమ్‌॥ 
శ్రీ సద్గురు స్వామి పరబ్రహ్మణే నమః లిజ్ఞాష్టకమిదం పుణ్యం, పవిత్రం పాపనాశనం। 


అలంకరణార్థం అక్షతాన్‌ సమర్పయామి జ్ఞానసిద్ధికరం శుద్ధం, PEs కసాధనమ్‌॥ 


లం 
లం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
లం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 
లం 
లం 
ర్‌ం 
ర్‌ం 
లం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 


32 

పులమైః పూజయామి 
సద్ద్గురవే నమః ఓం అహంకార Shea నమః 
పూర్ణాయ నమః ఓం విశ్వాత్మనే నమః 
సర్వాధారాయ నమః ఓం (ప్రపంచాతీతాయ నమః 
స్వచ్భాయ నమః ఓం మాననీయాయ నమః 
శుద్దాయ నమః ఓం క్షరాక్షరవిలక్రణాయ నమః 
నిర్మలాయ నమః ఓం దృక్కు-దృశ్వాతీతాయ నమః 
విశ్వోదరాయ నమః ఓం ద్వైతాద్వైతవినిర్ముకాయ నమః 
నిరాలంబాయ నమః ఓం అఖండాయ' నమః 
రమ్యాయ నమః ఓం ఖండాఖండ విరహితాయ నమః 
నిర్లేపాయ నమః ఓం/'ఆది మధ్వాంతశూన్యాయ నమః 
నిర్వాసనాయ నమః ఓం నిరంజనాయ నమః 
నిరాధారాయ నమః ఓం నిర్వికల్పాయ నమః 
స్వప్రకాశాయ నమః ఓం నిరాకారాయ నమః 


నిత్యతృపాయ నమః 
అనంతాయ నమః 
అద్వితీయాయ నమః 


వేదవాశ్యామవేద్యాయ నమః 


పరంజ్యోతి షేన్నమః 


(ప్రణవాతీతాయ నమః 


అచలాయ నమః 
అపరిమితాయ నమః 


అ(ప్రమేయాయ నమః 


అవ్యయాయ నము 
అచ్యుతాయ నః 


ఓం 


లం నిరఖ్యాతాయ నమః 


ఓం పరమానంద స్వరూపాయ నమః 


ఓం సగుణ నిర్గుణాతీతాయ నమః 
ఓం సర్వసాక్షిణే నమః 

ఓం లక్షాతీతాయ నమః 

ఓం (త్రిగుణాతీతాయ నమః 

ఓం సర్వభూతాంతరస్తాయ నమః 


ఓం సుఖదుఃఖ విరహితాయ నమః 


జన్మజరామరణ వర్ణితాయ నము 
ఓం క్షేత్రజ్ఞాయ నమః 
ఓం సర్వోపనిషత్సారాయ నమః 


3 


కీర నిషృళంకాయ నమః 
ఓం నిరాభాసాయ నమః 
&0 స్వచ్చందాయ నమః 


&0 కర్వ్వత్వరహితాయ నమః 


3 


ఓం 
ఓం 


సనకాది మునివందితాయ నమః 
కామక్రోధాదిశతృ నికృంతనాయ 


నమః 
ఓం సృష్టిస్తిత్యంతకారణాయ నమః ఓం కరుణారసా(ర్ణ హృదయాయ నమః 


ఓం 


(బ్రహ్మవిష్ణు మహేశ్వర స్తుత్వాయ 


ఓం సచ్చిదానందాతీతాయ నమః నమః 


ఓం అపరోక్షాయ నమః 

ఓం సకలమంత్ర స్వరూపాయ నమః 
ఓం ఆకాశ తనవే నమః 

ఓం నిరాధారాయ నమః 

ఓం నిస్తేజసే నమః 

ఓం అవికారాయ నమః 

ఓం అమలాయ నమః 

ఓం పరాత్సరాయ నమః 

ఓం పరంధామ్నే నమః 

ఓం అజాయ నమః 

ఓం అగమ్యాయ నమః 

ఓం షడ్ల్డుణశ్వర్య సంపన్నాయ నమః 
ఓం సనాతనాయ నమః 

ఓం పత్రిమూర్యాత్మనే నమః 

ఓం అనాద్యంతాయ నమః 

ఓం సర్వోపాధి వినుర్ముక్తాయ నమః 
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయ నమః 
ఓం భవరోగ భిషగ్యాయ నమః 


ఓం సహస్రార చక్రమధ్యస్థాయ నమః 


ఓం 


ఓం (బ్రహ్మోండ జనకాయ నమః 
ఓం పరమ పావనాయ నమః 

ఓం దివ్య పురుషాయ నమః 

ఓం దీనజనానుగ్రహాయ నమః 
ఓం ప్రసన్నపారిజాతాయ నమః 
ఓం పురాణ పురుషాయ నమః 
ఓం నిరుపషద్రవాయ నమః 

ఓం నిత్య కళ్యాణాయ నమః 
సర్వోపనిషత్సంజర కేరాయ నమః 
ఓం శబ్బాతీతాయ నమః 

ఓం జగన్నాథాయ నమః 

ఓం జగద్దురవే నమః 

ఓం విష్ణవే నమః 

ఓం సర్వతో భదాయ నమః 

ఓం నిగమార్థ (ప్రతిపాదకాయ నమః 
ఓం నిస్సంగాయ నమః 

ఓం సహజానందాయ నమః 

ఓం చిన్మయాయ నమః 

ఓం చిద్రూపాయ నమః 


లం 
ర్‌ం 
ర్‌ం 
ర్‌ం 


34 

శ్రీమతే నమః ఓం భావ భావవర్ణితాయ నమః 
సాయుజ్య ప్రదాయ నమః ఓం అస్తినాస్వితాయ నమః 
పంచబ్రహ్మమయాయ నమః ఓం సర్వోదయాయ నమః 
అజడాయ నమః ఓం పదార్థవాచకాయ నమః 
సర్వభూతాంత ర్వర్తనే నమః &0 మనోవాగ్లోచరాయ నమః 
Sep రహితాయ నమః ఓం పరబ్రహ్మణే నమః 

ధూపము 


వనస్పత్యుదృవైదివ్యై, గంధాద్వైస్యుమనోహరం. అగైెః 
స్సర్వ దేవానాం ధూపోయం, ప్రతిగ్భహ్యతాం, ధూపమాఘ్రాపయామి 


దీపము 
సాజ్యమేకార్తి సంయుక్తం, వహ్ని నాయోజితం యుతం, 
గృహాణ మంగళం Axo, తైలోక్యం, క్రిమిరాపహం, 
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః దీపం దర్శయామి 
ధూపదీపానంతరం, ఆచమ నీయం సమర్పయామి॥ 


నైవెద్యము 
ద్రాక్షఖర్టూరం సంయుక్తం, నారికేళ ఫలాన్వితం 
మధు SOS సంయుక్తం, నైవేద్యం ప్రతి గుహ్యతాం 
నైవేద్యం సమర్పయామి 
లం భూర్భువః స్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి, ధీయో యోనః ప్రచోదయాత్‌ 


35 


(పగలు) సత్వంత్వర్ణేన పరిషంచామి 
(రాత్రి) బుతంత్వరితేన పరిషించామి 
అమృతమస్తు, అమృతో పస్తరణమసి॥ 
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా॥ 
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఉత్తరాపోశనం సమర్పయామి 
ఓం సద్యోజాత ముఖాయ స్వాహా, ఓం వామదేవ ముఖాయ Jessen 
ఓం అఘోర ముఖాయ స్వాహా, ఓం తత్పురుష ముఖాయ స్వాహా॥ 
ఓం ఈశాన్య ముఖాయ స్వాహా॥ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః 
హస్తా ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి, శుద్దాచమనీయం సమర్పయామి॥ 
ఆత్మప్రదక్షిణ నమస్మారం సమర్పయామి, 
కర్మణా మనసా వాచా గురూనాం భక్త వత్సలా 
శరీరమర్థ ప్రాణం చ See భ్యోనివేదయేత్‌॥ 


SOOO 


Su పూగీ Hos కర్పూరైః, నాగవల్లీ దకైర్యుతం 
ముక్తా చూర్ణ సమాయుక్తం, తాంబూలం ప్రతి గుహత్యాం 
తాంబూలం సమర్పయామి॥ 


మంగళహారతి 


నత[త్ర సూర్యోభాతి, NNO తారకం, 
నేమావిద్యుతోభాతి, కుతోయ మగ్నిః 
తమేవ మనుభాంతి, మనుభాతి సర్వం 
తస్యభాసా, సర్వమిదం విభాసి, 
కర్ఫూర నీరాజనం సమర్పయామి॥ 


36 


ఆత్మప్రదక్షిణ నమస్మారం సమర్పయామి॥ 
కర్మణా మనసా వాచా గురూనాం భక్త వత్సలా 
శరీరమర్ధ్థ ప్రాణం చ Ste భ్యోనివేదయేత్‌॥ 


మంత్రపుష్ప సంగ్రహము 

ఓం ధాతా పురస్తాద్య ముదాజహార 

శుక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశ HS Ss 

తమేవం విద్వా నమృత ఇహ భవతి 

నాన్యః పంథా అయనాయ విద్యతే | 
I ఓం (ప్రథమముగా ప్రజాపతియగు (బ్రహ్మ ఎవరిని స్తుతించుటవలన 
సుఖమార్గమో అది ఆయనను స్తోత్రించుటేయని తెలిపెనో, (త్రిజగత్సాలకుడైన 
ఇంద్రుడు తాను నిమిత్త మాత్రుడని DHA సర్వదికుల యందలి ప్రజలకూ ఎవనిని 
సంరక్షకునిగా తెలిసికొని ప్రకటించెనో, ఆయనను (ఆ విరాట్సురుషుని) 
తెలుసుకొనుటచే మాక్రమే మృత్యుస్థలియగు ఇహమంతయూ అమృతత్వమును 
పొందుచున్నది. అమృతత్వము నందుటకు గాను ఈ సందర్భమున “ఆయనను 
తెలియుట” వినా - మరియొక మార్గము లేనేలేదని తెలియబడెను. 


సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్భువం 

విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్‌॥ 
Sl అనేకమైన శిరస్సులను విశ్వ నేత్రములును SOA, యీ సమస్త 
విశ్వమునకునూ శుభములను సమకూర్చుచు, విశ్వమంతా తనరూపమే అయిన 
వాడును, జగత్మారణ భూతమున కాద్యుడును మంగళ కరుడునూ యగు పరమాత్మ 
నాశము లేని వాడునూ, మోక్షపదమునకు ఆధారభూతుడునూ అయివున్నాడు. 


విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్‌ం హరి 
విశ్వ మే వేదం పురుష స్టద్విశ్వ ముపజీవతి। 


37 


తా॥ విశ్వము కంటె ఉత్ళష్ప్టుడును, శాశ్వతుడును, సర్వాత్మకుడును, 
నారాయణుడును, వాసన లెల్ల నాశనము చేయువాడును అగు పురుషుడే ఈ 
లోకములను ప్రకటించెను. లోకములా పురుషునే పరమాత్తునిగా తెలుసుకొనినని. 
ఆయన నాగశ్రయించియే యీ సమస్తమును జీవించుచున్నది. 


పతిం విశ్వ స్యాత్మేశ్వరగ్‌ం శాశ్వతగ్‌ం శివ మచ్యుతమ్‌ 
నారాయణం మహాజ్జేయం విశ్వాత్మానం పరాయణం 


తా॥ పరిపాలకుడును, యీ సమస్త జీవకోటికి ప్రాణప్రియుడును, 
నిత్యమును యుండువాడును, మంగళ (ప్రదుడును, తన జెన్నత్యము నుండి యే 
లవలేశమునూ దిగ జారని వాడునూయగు నారాయణుడు ఒక్కడే. 
తెలుసుకొనవలసిన BENQ విషయమును (వేదాంతమును), సర్వలోకములకు 
ఆత్మవత్‌ గను, సృష్టి సమస్తమునకు ఆధారమైన వాడై యున్నాడు. 


నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః 

నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణఃపరః 

నారాయణ పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః॥ 
SII నారాయణుడే SOS SBSH వున్నాడు. తత్సరాయణమగు ఆత్మయు 
పరమాత్మయు నారాయణుడే అయివున్నాడు. తాను గుణరహితుడయ్యును. 
త్రిగుణగణ గ్రామముగా జగత్తును సృజించి - ఈ సర్వమునకును మూలాధారమగు 
కర్భత్వము వహించిన పరబ్రహ్మము నారాయణుడే అయివున్నాడు. ఆ బ్రహ్మమును 
తెలియుటకు ఆశ్రయింపబడు తత్త్వములలో ఉత్ళష్టమైన పరతత్వమున్నూ 
తానేయైవున్నాడు. నారాయణుడే ధ్యాతయు, ధ్యానమునూ అయివున్నాడు. ఆ 
బ్రహ్మమును తెలియుటకు ఆశ్రయింపబడు తత్త్వములలో ఉత్ళష్టుడగు 
పరముడైవున్నాడు. 

యచ్చకించి జ్ఞగత్సర్వం దృశ్యతే శూయతే 9 Dar 

ఆన్తర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ ser 


38 


SI కంటికి కనబడు నటువంటిదినీ, కనబడకున్ననూ ఇతరుల ద్వారా 
చెప్పబడుటచే మనకు వినబడుచున్నదినీ అయిన అఖండమైన యే విశాల జగత్తు 
అయితే ఉన్నదో - ఆ సమస్తమైన జగత్తుకూ బాహ్వాభ్యంతరములు అనగా లోపలా, 
వెలుపలా కూడా ఆ నారాయణ మయమై ఉన్నది. 


అనన్త మవ్యయం కవిగ్‌ం సముద్రే. స్తం విశ్వం శంభువం 

పద్మకోశ ప్రతీకాశగ్‌ం హృదయం చాప్యధో ముఖమ్‌। 
SI పరమాత్మ - అంతము లేనివాడును, వ్యయము కానివొడును, 
సర్వజ్ఞుడును భావుకుడును కల్పనా సమర్ధుడును, ప్రష్టయును ఈ భవనాగరమును 
అంతము చేయవాడును, సమస్త జగత్తునకునూ సుఖప్రదాతయును అయివున్నాడు. 
తలక్రిందైన తామర మొగ్గవలె బంగారు వెలుగులు" విరజిమ్ముచూ యున్న జీవుల 
హృదయమే నారాయణుడు. 

CHAR, వితస్యాన్తే నాభ్యా ముపరి తిష్టతి 

జ్వాల మాలా కులం భాతి విశ్వస్యాయతనం Hsu 
తా॥। కంఠమునకు దిగువ, బొడ్డునకు ఎగువజానెడు (12 అంగుళములు) 
ఎడమున - హృదయమున్నది. ఇది దీపశిఖల వరుసతో ఆవృతమైనట్లు 
దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. 

సన్తతగ్‌ం శిలాభిస్తు లమృత్యాకోశ సన్నిభమ్‌ 

తస్యాన్తే సుషిరగ్‌ం సూక్ష్మం తస్మిం త్సర్వం ప్రతిష్టితమ్‌॥। 
Sil జ్వాలాయమానమైన అనేక నాడీ సమూహంతో నుండు ఆ హృదయ 
కమలం మీదే అతి సూక్ష్మమైన రంధ్రమొకటి కలదు. ఈ సర్వస్వమును ఆ 
రం[(ధథము నందే ప్రతిష్టితమై యున్నది. 

తస్య మధ్యే మహానగ్ని ర్విశ్చార్చి ర్విశ్వతో ముఖః 

Ro Wed గ్విభజ న్రిష్టన్నాహార మజరః కవిః 

Bonds మధశ్ళాయీ రశ్శయ స్తస్య సంతతా॥ 


39 


తా॥ ఆ అగ్ని తనకు ఎదుట నున్న ఆహార పదార్థములను భుజించును. 
ఇతరములను విభజించుచూ ఉండును. ఆ అగ్నినుండి ప్రభవించు - వెలుగు 
కిరణములు - పైకిని క్రిందకును - అడ్డము మరియు ఏట వాలులు గనూ 
సర్వత్రా ప్రసరింప బడుచుండును. తన ఉపాసకులకు తన వంటి తేజము నిచ్చి 
క్షీణించని VRBO - సర్వజ్ఞతనూ అనుగ్రహించును. 


es థి 

Ym యతి స్వం దేహ మాపాద తల మస్తకః 

తస్య మధ్యే వహ్ని Zar అణీ యోర్టా వ్యవస్థితః॥। 
తా॥ వైశ్వానరుడు అనబడు ఆ మహాఅగ్న్రి తననుండి సర్వత్రా వ్యాపించే 
అగ్ని కిరణముల వేడిమి చేత, తాన ధరించిన దేహమును అరికాళ్ళనుండి 
బ్రహ్మరంధ్రము వరుకును తపింప చేయు చుండును. అట్టి మహాతాపకమైన 
SHev కలిగిన అగ్నుల నడుమ ఆ అగ్ని చక్రమునకు ఇరుసుకొనయో అన్నట్లు 
ఒక విశిష్టాగ్ని ఊర్థ్వముఖమై వెలుగుచున్నది. 

నీలఅతో యద మధ్యస్థా ద్విద్యుల్లేఖవ భాస్వరా 

నీవారశూక వత్తస్వీ పీతా భాస్వ త్యణుపమా। 
తా॥ ఆ అగ్నిచార నీలమబ్బు నడుమ మెరుపు SKS, సూక్ష్మతమమైన 
నివ్వరిధాన్యపు గింజయొక్క పై ములుకంత ప్రమాణమున బంగారు కాంతులు 
విరజిమ్ముచూ (ప్రకాశించుచున్నది. 

తస్యా శృిఖభాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః 

సబ్రహ్మ HBS స్పహరిస్సేన్ద స్పో౭_క్షరః పరమస్స్వరాట్‌। 
తా॥ ఆ సూక్ష్మ అగ్ని యొక్క అగ్రభాగపు నట్టనడుమనే పరమాత్మ 
వ్యవస్థితుడై ఉన్నాడు. అతడే సృష్టి కర్తయగు (బ్రహ్మ. అతడే లయంకరుడగు 
శివుడు. అతడే స్థితికరుడైన విష్ణువు, అతడే జగత్‌ పాలకుడు అగు ఇంద్రుడు. 
అతడే నాశనము లేని శాశ్వతుడు, అతడే శుద్ధ చిదానంద రూపుడైన పరముడు. 
అతడే స్వరాట్టు. 


40 


రాజాధి రాజాయ పసహ్య సాహిణే నమోవయంవై 
శ్రవణాయ కుర్మహే సమే కామాన్‌ కామ కామాయ 
మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు 

కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః॥ 


Sl రాజులెల్లరకను రాజైనవాడికి, పరుల సర్వస్వము నీడేర్చువానికి 
(హరికి), వైశ్రవణుడనబడు వానికి మేము నమస్మారము చేయుచున్నాము. సర్వ 
కామములకును అధిపతియెన ఆ వైశ్రవణుడు కాంక్షాపరుడనై' నెను కోరుకొను 
సమస్త వాంఛలను నెరవేర్చును గాక. సర్వసంపన్నిధి యధిపతి, దొడ్డరాజగు 
వైశ్రవణునకు నమస్మారము. 


ఓం తద్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా 

ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం SSS Hse 
wl ప్రణవ ప్రతి పాదితము = లేదా - ప్రణవ స్వరూపమైన అదియే 
బ్రహ్మమును, అదియే వాయువును, అదియే జీవితమును, అదియే సత్యమును, 
అదియే సర్వమును, అదియే సర్వస్వమునకునూ ఆద్యమునూ ఆధారభూతమును 
అయివున్నది. దానికి నమస్మారము. 

అన్తశ్చరతి భూతేషు గుహాయం విశ్వమూర్తిషు 

(అట్లు) విశ్వమంతయూ PIGS ఏ బ్రహ్మము - సమస్త ప్రాణుల 

యొక్క హృదయముల మధ్యభాగమున చరించుచున్నదో. 

త్వం యజ్ఞస్తం వషట్కార స్వ్వమిగ్చ స్వగ్‌ం 

రుద్రస్వం విష్ణుస్వం (బ్రహ్మత్వం ప్రజాపతిః 

త్వం తదాప ఆపో జ్యోతి రసో9_ మృతం బ్రహ్మ 

భూర్భువస్సువరోమ్‌ 
BI ఆ తచ్చబ్దవాచ్యుడవగు పరమేశ్వరా! నీవే యజ్ఞరూపుడవు, నీవే 
వషట్మారమవు, నీవే ఇంద్రుడవు, విష్ణువువు. బ్రహ్మమును నీవే. సర్వాధారమగు 


41 


సలిలమును, ఆ జలముల తేజస్సువు, జలములను (ప్రకటించు తేజస్సువు. 
రసమువు, నాశనము లేనివాడవును (ప్రార్థించెడివారికి) నాశనము లేనట్లు 
చేయువాడవును, సమస్త (బ్రహ్మాండ రూవపుడవును, భూలోక భువర్లోక - 
సువర్గ్లోకములును, ఏకాక్షర |బ్రహ్మమగు ఓంకారమును నీవే అయివున్నావు. 

ఈశాన సర్వవిద్యానా మీశ్వర సర్వభూతానాం 

బ్రహ్మోధిపతిర్‌ Ws So ధిపతిర్‌ బ్రహ్మశివో మే అస్తు సదాశివోం॥ 
Bi ఈశానుడను పేర సర్వవిద్యలకును, వేదములలోను సమస్త ప్రాణి 
కోటిపై అధికారియు బ్రహ్మకు, బ్రహ్మజ్ఞులకు శాసకుడును అగు పరమాత్మ సదా 
నన్ను అను(గహించుటకు శాంతుడగును గాక! 

WO[SQAo సమాప్తం 


42 


నారాయణోపనిషత్‌ 


ఓం సహ నావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర వావహై 

తేజస్వి నావధీతమస్తు 1 మా విద్విషావహై 
Il ఉపనిషత్తులచే స్తుతింపబడునట్టి నారాయణుడు శిష్యాచార్యులమగు 
మమ్ములను రక్షించును గాక! శిష్యాచార్యులమగు మమ్ము పోషించును గాక! 
శిష్యాచార్యములు అగు మేము (బ్రహ్మవిద్యకు సంబంధించిన పరాక్రమము 
గలవారగుదుము గాక! శిష్యాచార్యులమగుం మేము పఠించిన విద్య 
తోజోవంతమగుదుము గాక! మాలోమేము పరస్పర ద్వేషము కలుగని వారగుదుము 
గాక! (బ్రహ్మవిద్యకు సంబంధించిన సకల విఘ్నుృములను ఉపశమించును గాక! 
సమస్త దుఃఖములును పరిహరింపబడును గాక! 


1. మండక్రం 


ఓం అథ పురుషో హవై నారాయణో9_ కామయత్‌। 
ప్రజాస్సృజే యేతి। నారాయణాత్‌ ప్రాణో జాయతే॥ 
మన స్పర్వేద్రియాణిచ 1 ఖం Pons రాపః॥ 
పృథివీ విశ్వస్య ధారణీ 1 నారాయణాత్‌ (బ్రహ్మా జాయతే॥ 
నారాయణా ద్రుద్రో జాయతే।। నారాయణాత్‌ ఇంద్రో 
జాయతే! నారాయణాత్‌ (ప్రజాపతయః (ప్రజాయన్తే 
నారాయణాత్‌ ద్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి చ 
చందాగ్‌ంసి నారాయణా దేవ సముత్పద్యనే। 
నారాయణే ప్రవర్తన్తే నారాయణే BOA 


Bl సృష్ట్యాదిని, పరమ వురుమడగు నారాయణుడు (ప్రాణుల 
సృజింపదలచెను. అపుడు సమిష్టి సూక్ష్మ శరీర రూపియగు హిరణ్యగర్భుడు 
పుట్టెను. పిదప ఆకాశము, వాయువు, అగ్ని జలము, ఈ భూమి పుట్టిన aa. 
ఇటుల నారాయణుని నుండియే బ్రహ్మదేవుడు జన్మించెను. నారాయణుని 


43 


నుండియే రుద్రుడు జన్మించెను. నారాయణుని నుండియే మరీచి, కశ్యపుడు 
మున్నగు ప్రజాపతులుద్భవించిరి. నారాయణుని నుండియే ద్వాదశాదిత్యులును, 
ఏకాదశ రుద్రులును, అష్ట వసువులును, సకల వేదములును ఆవిర్భవించినవి. 
ఇట్లు సకల చరాచరములును నారాయణుని నుండియే ఉత్సన్నములగు చున్నవి. 
నారాయణుని యందే యవియివియును ఉండుచున్నవి. కడకు నారాయణుని 
యందే యివి అన్నియును లయమగు చున్నవి. 


(మోక్షము గలగు పర్యంతము సకల జీవులును ఇట్లు మరలమరల జనన 
మరణములను బొందుచునే యుండును. ఇది సృష్టితత్వ్వము) 


2. మంత్రం 


ఓం ఆధనిత్యో నారాయణః 1 బ్రహ్మా నారాయణః 

BSS) నారాయణః 1 JES) నారాయణః 1 SPOS) నారాయణః। 

ద్యావా పృథివ్యౌచ నారాయణః 1 దిశశ్చృనారయణః। 

DOSS నారాయణః। ఊర్థ్వం చ నారాయణః 

OHS నారాయణః 1 అంతర్భహిశ్చ నారాయణః। 

నారాయణ వఏీవేదగ్‌ం సర్వం 1 యద్భూతం యచ్చభవ్యమ్‌। 

ays నిరంజనో DOSS నిరాఖ్యాతః 

శుద్దో దేవ ఏకో నారాయణః నద్వితీయో9_ స్తికళ్చిక్‌। 

య ఏవం వేద । స విష్ణు రేవ భవతి । సవిష్ణు రేవ భవతి। 
తా॥ నారాయణు డొక్కడు మాత్రమే జనన మరణాది రహితుడై 
శాశ్వతమైయున్నాడు. మూల $F HoH బట్టి పరిశీలించి చూచినచో బ్రహ్మయు 
నారాయణుడే, శివుడును నారాయణుడే. ఇందద్రుడును నారాయణుడే, 
భూమ్యాకావములు నారాయణుడే. కాలతత్వ్వము నారాయణుడే, దశదిశలు 
నారాయణుడే, ఊర్థ్వ భాగము నందున్న Se నారాయణుడే. భూమికి (క్రింది 
భాగమునందున్న దెల్ల నారాయణుడే. లోపలను, వెలుపలను ఉన్న దంతయూ 


44 


నారాయణ స్వరూవమే. మధ్యభాగమున నున్నదియు ఈ దశదిశల 
నుండున్నదంతయును నారాయణ స్వరూపమే. భూత భవిష్యద్వర్తమాన కాలముల్లో 
ఏది ఏది గలదో అదియెల్ల నారాయణ స్వరూపమే. 


నిర్గుణబ్రహ్మ తత్త్వము : అవయవ రహితుడును, మాయకతీతుడును, మార్చు 
నొందని వాడును, వాక్కు ద్వారా నిర్వచింప నలవి కాని వాడును, శుద్దుడును 
అద్వితీయుడునైన దేవుడగు నారాయణుడు ప్రకాశించు చున్నాడు. పరమార్దతః 
అతడొక్కడే కలడు. రెండవ దేదియును లేదు. (వానికి భిన్నముగా ఏదియు 
లేదని అర్థము) ఈ విషయమును ఎవడు అనుభవపూర్వకముగా గుర్తించు చున్నాడో 
అతడు విష్ణువే యగుచున్నాడు. 

(సమస్తము విష్ణుమయమని యెరిగిన వాడు తానును విష్ణువే యగునని 
అర్థము) 


3. మంత్రం 


EDS వ్యాహరేత్‌ 1 నమ ఇతి పశ్చాత్‌ 1 నారాయణా 

యేత్యుపరిష్టాత్‌ 1 ఓమిత్యే కాక్షరమ్‌ 1 నమ ఇతిద్వే అక్షరైే! 

నారాయణేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణ 

స్యాష్టాక్షరం పదమ్‌ 1 యోహవై నారాయణ స్యాష్టాక్షరం 

పద మధ్యేతి। అసపటబ్రువః సర్వమాయు రేతి। 

DLS ప్రాజావత్యగ్‌ం రాయస్పోషం గౌపత్యం 

తతో అమృతత్వ Heys తతో అమృతత్త్వ HAS ఇతి 

యే ఏవం వేద। 
Sl మొదట “ఓం” అని ఉచ్చరింపవలెయును. ఆ తరువాత “నమో” 
అని ఉచ్చరింపవలెయును. ఆ తరువాత నారాయణాయ అని ఉచ్చరించ 
వలెయును. “ఓం” అను అక్షరము ఒకటి, “నమో” అను అక్షరములు రెండు, 
“నారాయణాయ” అను అక్షరములు ఐదు. ఇది “శ్రీ నారాయణాష్టాక్షర” మహా 


45 


మండత్రము. ఎనిమిది అక్షరములు గల ఈ మం(త్రమును ఎవడైతే భక్తిశ్రద్ధలతో 
అత్యంత ప్రీతితో, అత్యధిక విశ్వాసముతో స్మరణము చేయుచున్నాడో అతడు 
దీర్జాయుష్యము గలవాడగును. ప్రజాపతి తత్వ్వము [బ్రహ్మపదవిని అలంకరించు 
చున్నాడు. స్వర్గాధిపత్యమును పొందుచున్నాడు. ధనధాన్యాధి ఐశ్వర్య సంపన్నుడగు 
చున్నాడు. (ఆది వానివాని అర్హత ననుసరించి యేర్చడెడి సకామోపాసనా ఫలము). 
ఎవడు నిష్మామ భక్తితో ఈ మంత్రమును స్మరణ చేయుచున్నాడో అతడీ ఉపాసన 
బలము చేత మోక్షమును బడయుచున్నాడు. ఎవ్వడు దీనిని ఎబుగునో (ఎరిగి 
ఆచరించుచున్నాడో) అతడు మోక్షమును బడయుచున్నాడు. 


4. మం(త్రం 

ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవ స్వరూపమ్‌ 

అకార ఉకారో మకార ఇతి | తా అనే కథా సమభవత్త దేతదోమితి 

యముక్వా ముచ్యతే యోగీ జన్మ సంసార బంధనాత్‌ 

ఓం నమో నారాయణేతి మంపత్రోపాసకః 

వైకుంఠ భువనం గమిష్యతి తదిదం పుండరీకం 

విజ్ఞాన ఘనం 1 తస్మాత్త దిదాభ మాత్రం । బ్రహ్మణ్యో 

దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః 1 బ్రహ్మణ్యః పుండరీకాక్షో బ్రహ్మణ్యో 

విష్ణు రచ్యుత ఇతి 1 సర్వభూతగస్థ మేకం వై । 

నారాయణమ్‌ 1 కారణ పురుష మకారణ పరం (బ్రహ్మ ఓమ్‌ । 
Pi “అ,ఉ,మ” అను మూడు అక్షరములు గలిపి “ఓం” అగుచున్నది. 
ఈ (ప్రణవమునకు అర్థమగు పరబ్రహ్మ (ప్రత్యక్కును, ఆనంద స్వరూడునునై 
యున్నాడు. (ప్రత్యక్కు అనగా ఈ సమస్త దృశ్య వరమున కంటేను స్వరూప 
స్వభావముల చేత వేరుగానుండు వాడని అర్థం) పైన దెలిపిన ప్రణవమును 
అర్థయుక్తముగా ఏ యోగియైతే స్మరణ చేయుచున్నాడో, అతడు జనన మరణాది 
బంధము నుండి విడివడుచున్నాడు. “ఓం నమోనారయణాయ” అను ఈ 


46 


మం(త్రుమును ఉపాసించువాడు ప్రకాశవంతమగు వైకుంఠ లోకమును ofo% 
జేసికొనుచున్నాడు. సర్వవ్యాపమగు పరబ్రహ్మ ఈ హృదయ పుండరీక మందును 
విజ్ఞాన ఘనమై అంతర్యామిగా అంతరాత్మగా (ప్రకాశించుచున్నది. అయ్యది 
(బుద్ధి వృత్తుల సంధులలోను, శబ్దముల సంధులలోను, రూపముల సంధులలోను) 
మెరుపు వలె మెరసి మరగుపడుచున్నది. పరమపురుషుడగు ఆ నారయణుడు 
హితమును గూర్చువాడు. ఆ బ్రాహ్మణ్యుడు దేవకీ పుత్రుడు, మధుసూదనుడు 
భక్తులకు ఆనందము గల్లించువాడు. స్వరూప జ్ఞానము ద్వారా అజ్ఞానము 
పారద్రోలి కర్మబంధమును విచ్చిన్నము చేయువాడు. ఆ(బ్రహ్మస్తంభ పర్యంతము 
సమస్త భూతములయందును ఒక్కడే నారాయణుడు అంతర్యామియటైం 
వెల్లొందుచున్నాడు. పరబ్రహ్మమగు అతడే సర్వవ్యాపియె ఈ కనబడు సర్వమునకు 
కారణమై తనకు వేరొక కారణము ఏదియు లేనివాడై యున్నాడు. 


5. soso 


ఏతదధర్విశిరో Bro bd ప్రాతరధీయానో రాత్రికృతం 

పాపం నాశయతి 1 సాయమధీయానో దివసకృతం 

పాపం నాశయతి 1 తత్సాయం ప్రాతర Edie So పాపోభవతి 1 

మధ్యందిన మాదిత్వాభి 

ముఖ్యో ధీయానః మహాపంచ పాతకోప పాత కాత్రముచ్యతే I 

సర్వవేద పారాయణ పుణ్యం లభతే 1 నారాయణ సాయుజ్య 

మవాప్నోతి 1 శ్రీమన్నారాయణ సాయుజ్య మవాప్పోతి | 

య ఏవం వేద ఇత్యుపనిషత్‌ । 
I నాలుగు వేదములకును శిరస్సు అగు ఈ ఉపనిషత్తును ఎవడు 
ప్రాతఃకాలమున పారాయణ చేయునో, అతడు అజ్ఞాన వశమున రాత్రి యందొర్చిన 
పాపము నశింపజేసి కొనుచున్నాడు. మధ్యాహ్నకాలమున యెవడు సూర్యునకు 
అభిముఖముగా వుండి దీనిని పారాయణ చేయునో, అతడు పంచమహా 
పాతకములను, ఉపపాతకములను పరిహరింప జేసికొనుచున్నాడు. ఎవడు 


47 


సాయంకాలమున దీనిని పారాయణ చేయుచున్నాడో అతడు పగటియందు 
ఒనర్చిన పాపమును నశింపజేసి కొనుచున్నాడు. 


ఈ నారాయణోవనిషత్శును పారాయణము చేయువాడు 
నాలుగువేదములను పారాయణము చేసిన పుణ్యమును లభింపజేసికొనుచున్నాడు. 
మరియు ఈ ఉపనిషత్సారాయణ పరుడు అంతిమదశ యందు నారాయణ 
సాయుజ్యమును బడయుచున్నాడు. ఎవడు దీనిని ఎరుగునో (ఎతిగి అట్లు 
మెలుగునో) అతడు నారాయణ సాయుజ్యమును బడయుచున్నాడు. ఇట్లు 
ఉపనిషత్తు చెప్పుచున్నది. 
నారాయణ గాయత్రీ మంత్రము : 


Bou నారాయణాయ విద్మహే । వాసుదేవాయ దీమహా 1 తన్నో విష్ణుః (ప్రచోదయాత్‌ 
ఓం॥ సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం | కరవావహై! 
తేజస్వి నావధీత మస్తు 1 మా విద్విషావహై॥ 
ఓం శాంతి B08 శాంతిః 


48 


మాండూక్య ఉపనిషత్తు 


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః 
భద్రం పశ్యేమాక్ష భిర్వజ[త్రాః। 
స్థిరెరంగై స్తుష్టువాగ్‌ం సస్తసూభిర్‌ 
వ్యశేమ దేవహితం యుదాయుః॥ 
ఓం శాంతి శ్శాంతి శాంతిః 


BI ఓ దేవతలారా 1 మా చెవులు శుభాన్నే వినుగాక. యజ్ఞ కోవిదులమైన 
మేము కళ్ళతో శుభాన్నే చూచెదము గాక. మీ స్తోత్రాలను గానం చేసే మేముపూర్తి 
ఆరోగ్యము, బలముతో మాకు నియమితమైన ఆయుష్మాలం గడపెదము గాక! 


స్వస్తి న aS వృద్ధశ్రవాః 

స్వస్తి నః పూషా Decors | 

స్వస్తి నస్తార్‌ క్షో అరిష్టనేమిః 

స్వస్తి నో బృహస్పతి Sars 
తా॥ శాస్త్ర ప్రశంసితుడైన ఇంద్రుడు, సర్వజ్ఞుడైన పురుషుడు, ఆపదల 
నుండీ రక్షించే తార్‌క్ష్యుడు, మా బ్రహ్మ వర్చస్సును పాలించే బృహస్పతి మాకు 
శాస్తాద్యయనంలో అందు చెప్పబడిన సత్యానుష్టానంలో అభ్యుదయాన్ని ఒసగెదరు 
గాక! 


సర్వ శాంతి కలుగు గాక! 


జీ మిత్యేతదక్షర మిదగ్‌ం సర్వం, తస్సోపవ్యాఖ్యానం, 
భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార Od | 
యచ్చాన్యక్‌ BsrerBSo తదప్యోంకార QS 


49 


aw “ఓం” అని సంబోధించబడే బ్రహ్మము నాశము లేనిది, సర్వము అయి 
ఉన్నది. ఇంకనూ, భూత, భవిష్యత్‌, వర్తమానము లన్నీ ఈ ఓంకారమే. 
ఇతరమైనది కూడ అదే. (త్రికాలాతీతమైనదిన్నూ ఓంకారమే. 


సర్వగ్‌ం హ్యేతద్‌ బ్రహ్మ, అయమాత్మాబ్రహ్మ, Bo యమాత్మా చతుష్టాత్‌ 
తా॥ నిజముగా ఈ ఆత్మయే బ్రహ్మము, అయినను ఈ ఆత్మ నాలుగు 
పాదములుగా నాలుగు అవస్థలై యున్నది. 


జాగరితస్థానో బహిః (Ses సప్తాంగ ఏకోనవింశతి 

ముఖః స్టూలభుగ్‌ వైశ్వానరః ప్రథమః పాదః॥ 
PI ఓంకారేశ్వరుడు బహిః(ప్రజ్ఞతో జాగ్రదావస్థను, విరాట్స్పురుషునిగా 
తన సప్తాంగములతో తన 19 ముఖముల ద్వారా స్టూలభోగమును అనుభవిస్తూ 
వైశ్వానరుడను పేరుతో ప్రథమ పాదమయ్యెను. 


స్వప్పస్థానో9_౦తః ప్రజ్ఞః Savors ఏకోన వింశతి ముఖః 

ప్రవిక్తభుక్‌ తైజసో ద్వితీయః పాదః ॥ 
తా॥ ఈ ఓంకారేశ్వరుడే OSHS స్వప్నావస్థను, హిరణ్యగర్భునిగా 
తన నప్పాంగములతో తన 19 ముఖముల ద్వారా సూక్ట్మ భోగముల 
ననుభవించుచు సూత్రాత్మ అను పేరుతో ద్వితీయ పాదమయ్యెను. 


యహ్రసుపో న కంచన కామం కామయతే, న కంచన స్వప్నం పశ్యతి, 
తత్‌ సుషుప్తమ్‌।॥ సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞాన ఘన ఏవానందమయో 
హ్వానందభుక్‌ చేతోముఖః ప్రాజ్ఞసృతీయః పాదః। 
Pil ఎక్కడైతే కోరదగిన విషయాలను కోరడో, స్వప్నమును చూడడో, 
అనగా విశ్వ, Band అనుభవములు లేవో, అదే సుషుప్తి. అక్కడ అనేకత్వము 
పోయి ఏకత్వమైన వాడై, చైతన్యము ఘనీభవించిన వాడై ఆనంద స్వరూపుడై, 
ఆనందానుభవమై, చైతన్యప్రసరణకు ద్వారమై ప్రాజ్ఞుడనే పేరుతో మూడవ 
పాదమయ్యెను। 


50 


Da సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో9_౦తర్యామ్యేష యోనిః 
సర్వస్య ప్రభవాహ్యమౌ హి భూతానామ్‌॥ 
BI ఈ “ఓం” అను సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు, అంతర్యామి, సర్వకారణుడు, 
నిజముగా సకలజీవులకు ఉత్పత్తి నాశనములు చేయువాడు. ఇతడే అవ్యాకృతుడు. 
నాంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం 
న ప్రజ్ఞం నాప్రజ్ఞం 1 అదృష్టమవ్యహార్య మగ్రాహ్య మలక్షణ మచింత 
మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం 
శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజేయః॥ 
Bl ఈశ్వరుని 4వ పాదము, 4వ అవస్థ అయినది అంతరమైన 
చేతనకాదు, బహిరమైన చేతన కాదు. ఈ రెండూ.చేరిన చేతన కాదు. అస్పష్ట 
మైనదికాదు. సమిష్టి చేతన కాదు, అచేతన కూడా కాదు. ఇంకొక దానితో 
పోల్చి చెప్పనలవి కాదు. గుర్తుతో నిర్ణయము కాదు. అగ్రాహ్యము, అనూహ్యము, 
జాగ్రత్‌స్వప్న సుషుప్యావస్థలకు సాక్షిగా ఒకే తత్త్వ్వమైన ఆత్మ అది. అక్కడ 
వికారములన్నీ నిలిచిపోయి శాంతమే ఉండును. ఇదే తెలిసికోవలసిన శివం, 
అద్వైతం, ఆత్మ. 


Mo యమాత్మా ధ్యక్షరమోంకారోల_ధిమాత్రం పాదా 

మాత్రామాత్రాశ్ళ పాదా ఆకార ఉకారో మకార ఇతి॥ 
తా॥ ఈ ఓంకారము శబ్దముగా చెప్పినప్పుడు దానితో తాదాత్య్యత చెందాలి. 
పాదాలతో (అ,ఉ,మ) చెప్పినప్పుడు అవి ఆత్మకు భాగాలనే (అంశాలుగా) ఉపాసన 
చేయవలె. 


జాగరితస్థానో SST a SS: ప్రథమా మాత్రా అప్తేరాది మత్వాద్‌ వా, 
ఆప్నోతి హవై సర్వాన్‌ కామానాదిశ్ళ భవతి య ఏవం వేద॥॥ 
వైశ్వానరుడు తన జాగ్రదవస్థలో ఓం కారము నందున్న మొదటి 


మాత్రుక అయిన అకారము. ఒకటి “ఓం” అయితే రెండవది దాని అంశమైన 
“అ” తత్త్వములో యీ రెండున్నూ ఆత్మయే. 


51 


స్వప్నస్థానః తైజస ఉకారో ద్వితీయా మాత్రా, ఉత్మన్నా దుభయత్వాద్వా, 
BESS HS జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి, నాస్యా (బ్రహ్మవిత్‌ 
కులే భవతి య ఏవం వేద॥ 
Si తైజనుడు తన స్వప్నావస్థలో ఓంకారమందున్న రెండవ మాతృకమైన 
ఉకారము. తత్త్వ్వములో ఓం మరియు ఉకారము యీ రెండున్నూ ఆత్మయే. 


సుషుప్తస్థా నః ప్రాజ్ఞో మకారసృ తీయా మాత్రా, మితేరపీ తేర్వా, మినోతి 
హవా ఇదం సర్వమపీతిశ్ళ భవతి య ఏవం వేద॥ 


తా॥ సుషుప్తిలో ప్రాజ్ఞుడు మకార Boras మూడవ పాదముగా యుండెను. 
ఓం మరియు మకారము, యీ రెండున్నూ ఆత్మతత్త్వమే. 

అమాత్రశ్చతుర్గో౭. వ్యవహార్యః ప్రపంచోపశమః 

శివో9_ద్వైత, ఏవమోంకార SSS, సంవిశత్యాత్మ నాత్మానం 

య ఏవం వేద య ఏవం వేద॥ 
Pi అమాతృక శబ్దరహితము. ఇది అ,ఉ,మ అంశలకు విలక్షణమైన, 
తురియావస్థ, నాల్గవది. కాని ఇదియు ఆత్మతత్వమే. ఇది నిర్వికార, సర్వాతీతమైన 
శివతత్త్వము. కనుక ఓంకారమే సర్వసత్తా, ఆత్మతత్వ్వము, శివం. నాలుగు 
పాదాలలో కూడా అదే తత్త్వ్వముండి, అంశలుగా లేకున్ననూ అదే తత్తమై 
యుండుటయే అనుభవము. 

సమాప్తమ్‌ 


క 


52 


తెత్తరీయోపనిషత్‌ 


భృగువల్లి 
మొదటి అనువాకము 
ఓం సహ నా వవతు। సహ నౌ భునక్తు! సహ వీర్యం కరవావహై! 
తేజస్వి నావధీతమస్తు 1 మావిద్విషావహై 1 
ఓం శాంతిః శాంతిః శాంతిః॥॥ 
భృగుర్వై వారుణిః 1 వరుణం పితర ముపససాఠ | అధీహి 
భగవో బ్రహ్మేతి తస్మా ఏతత్రోవాచ। అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనో వాచమితి। 
Sho హో adi యతో వా ఇమాని భూతాని జాయంతే 1 యేన జాతాని 
జీవంతి 1 యత్రయం త్యభిసం ASQ 1 తద్వి జిజ్ఞాస స్వ తద్రహ్మేతి 1స 
So తప్యత | స తపస్తవ్యా 1 ఇతి .ప్రథమో9_నువాకః 
SII వరుణుని పుత్రుడు భృగువు అతడు తండ్రిని సమీపించి, "భగవాన్‌! 
(బ్రహ్మమును గూర్చి తెల్చుము అని ప్రార్థించెను. వరుణుడప్పుడు అతనితో అన్నము, 
ప్రాణము, కన్నులు, చెవులు, మనస్సు, వాక్కు ఇవి బ్రహ్మమును తెలసికొను 
మార్గములు అని చెప్పెను. ఇంకను ఇటుల చెప్పెను, దేని నుండి ప్రాణులు 
పుట్టుచున్నవో పుట్టిన తర్వాత ఈ ప్రాణులు దేని వలన జీవించుచున్నవో, పుట్టిన 
ప్రాణులు తిరిగి మరణించిన తర్వాత దేనిలో లయమగుచున్నవో అదియే (బ్రహ్మము. 
తపస్సు చేసి ఆ (బ్రహ్మమును సాక్షాత్మరించుకొనుము అని చెప్పెను. అప్పుడు 
భృగువు తపస్సు చేసెను. 


రెండవ అనువాకము 


అన్నం బ్రహ్మేతి వ్యజనాత్‌। అన్నాద్ధ్వేవ ఖల్విమాని భూతాని జాయంతే! 
అన్నేన జాతాని జీవంతి। అన్నం ప్రయం త్యభిసం విశంతీతి। తద్విజ్ఞాయ | పునరేవ 
వరుణం పితర ముపస సార । అధీహి భగవో బ్రహ్మేతి 1 తగ్‌ం హోవాచ। తపసా 


53 


(బ్రహ్మ విజిజ్ఞాస స్వ । తపో బ్రహ్మేతి 1S తపోత. తప్యత స తపస్తప్యా॥ 
ఇతి ద్విీతీయోం_నువాకః॥ 
భృగువు తపస్సు చేసి అన్నమును బ్రహ్మముగా తెలిసికొనెను. ఏలన 
కన్నడు ఈ ప్రాణము అన్నము నుండియే పుట్టుచున్నది, అన్నము వలననే 
జీవించుచున్చది, మరణించిన తర్వాత అన్నము నందే తిరిగి లీనమగుచున్నది. 
భృగువు మొదట ఈ విధముగ తెలిసికొనినను, తర్వాత అన్నము బ్రహ్మమనుట 
సరి కాదని (గ్రహించి తం[డ్రియెన వరుణుని మరలా సమీపించి భగవాన్‌! 
(బ్రహ్మమును గూర్చి తెలుపుము అని ప్రార్థించెను. వరుణుడు అప్పుడు “తపస్సు 
చేసి (బ్రహ్మమును కన్గానుము; తపస్సే బ్రహ్మము” అని భృగువుతో చెప్పెను. 
భృగువు తపస్సు చేసెను. 
మూడవ అనువాకము 

ప్రాణో బ్రహ్మేతి వ్యజనాత్‌। ప్రాణాద్ధేవ ఖల్విమాని భూతాని 

జాయంతే! ప్రాణేన జాతాని జీవంతి! ప్రాణం cho త్యభిసం 

విశంతీతి। తద్విజ్ఞాయ। పునరేవ వరుణం పితర ముపస సార। 

అధీహి SAS OVS Sho హోవాచ। తపసా (బ్రహ్మ విజిజ్ఞాసస్వ! 

తపో బ్రహ్మేతిస తపో9_తప్వత 1 స తప Sarg ఇతి తృతీయో9_నువాకః 

భృగువు తపస్సు చేసి ప్రాణమును బ్రహ్మముగా తెలిసికొనెను, ఏలన 

ఈ ప్రాణులన్నియు ప్రాణము నుండియే పుట్టుచున్నవి. (ప్రాణము వలననే 
జీవించుచున్నవి, మరణించిన తర్వాత (ప్రాణములోనే లీనమగుచున్నవి. భృగువు 
మొదట ఈ విధముగ తెలిసి కొనినను తరువాత ఇది సరికాదని (గ్రహించి 
తం(డ్రియెన వరుణుని మరల సమీపించి “భగవాన్‌! (బ్రహ్మమును గూర్చి 
తెలుపుము” అని ప్రార్థించెను. వరుణుడు అప్పుడు “తపస్సు చేసి బ్రహ్మమును 
కన్లానుము, SHA బ్రహ్మము” అని చెప్పెను. భృగువు తపస్సు చేసెను. 


54 


నాల్గవ అనువాకము 


మనో బ్రహ్మేతి వ్యజనాత్‌। మనసో హ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే! 
మనసా జాతాని జీవంతి। మనః ప్రయం త్యభిసం విశంతీతి। తద్విజ్ఞాయ। 
పునరేవ వరుణం పితర ముపససార 1 అధీహి భగవో బ్రహ్మేతి 1 Sho 
హోవాచ 1 తపసా (బ్రహ్మ విజిజ్ఞాస Sy తపోబ్రహ్మేతి। సతపో9_ తప్యత 
స తపస్తప్యా ॥ ఇతి Shoo నువాకః॥ 
భృగువు తపస్సు చేసి మనస్సును బ్రహ్మముగా తెలిసికొనెను. ఏలన 
ఈ ప్రాణులన్నియు మనస్సు నుండియే పుట్టుచున్నవి, మనస్సు వలననే జీవించు 
చున్నవి, మరణించిన తర్వాత మనస్సులోనే లీనమగుచున్నవి. భృగువు మొదట 
ఈ విధముగా తెలిసికొనినను తర్వాత ఇది సరికొదని గ్రహించి తండ్రియైన 
వరుణుని మరల సమీపించి, భగవాన్‌! (బ్రహ్మమును గూర్చి తెలుపమని ప్రార్థించెను. 
వరుణుడు అప్పుడు “తపస్సు చేసి బ్రహ్మమును కొనుగొనుము. తపస్సే బ్రహ్మము” 
అని భృగువుతో చెప్పెను. భృగువు తపస్సు చేసెను. 


ఐదవ అనువాకము 


విజ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్‌। విజ్ఞానాద్ధ్వేవ ఖల్విమాని భూతాని జాయంతే। 
DBAS pwn జీవంతి। విజ్ఞానం ప్రయంత్యభిసం విశంతీతి। తద్విజ్ఞాయ। 
Ey Ey Ey 

పునరేవ వరుణం పితర ముపస సార। అధీహి భగవో బ్రహ్మేతి! తగ్‌ం 

హోవాచ। తపసా బ్రహ్మ విజిజ్ఞాస Sy తపో బ్రహ్మేతి! 

న Sioa తప్యత। న తపస్తప్యా 1 ఇతి పంచమో9_నువాకః॥ 

భృగువు తపస్సు చేసి విజ్ఞానమును బ్రహ్మముగా తెలిసికొనెను. ఏలన 

ఈ ప్రాణులన్నియు విజ్ఞానము నుండియే పుట్టుచున్నవి, విజ్ఞానము వలననే 
జీవించుచున్నవి, మరణించిన తర్వాత విజ్ఞానము నందే లీనమగుచున్నవి. భృగువు 
మొదట ఈ విధముగ తెలిసికొనెను తర్వాత ఇది సరికాదని గ్రహించి తండ్రియెన 
వరుణుని మరల సమీపించి భగవాన్‌! బ్రహ్మమును గూర్చి తెల్చుమని ప్రార్థించెను. 


55 


వరుణుడు అప్పుడు “తపస్సు చేసి బ్రహ్మమును కన్గానుము, తపస్సే బ్రహ్మము” 
అని భృగువుతో చెప్పెను. భృగువు తపస్సు చేసెను. 


ఆరవ అనువాకము 


ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌ 1 ఆనందా ద్ధేవ ఖల్విమాని భూతాని 
జాయంతే! ఆనందేన జాతాని జీవంతి। ఆనందం ప్రయంత్యభిసం 
విశంతీతి। సైషా భార్గవీ వారుణీ విద్యా! పరమేవ్యోమన్‌ ప్రతిష్టితా। 
సయ ఏవం వేద ప్రతి తిష్టతి । అన్నవా నన్నాదో HS మహాన్‌ 
భవతి ప్రజయా పశుభిర్టహ్మవర్చసేన। మహాన్‌ Sor ఇతి Sapo నువాకః 
భృగువు తపస్సు చేసి ఆనందమును (బ్రహ్మముగా తెలిసికొనెను. 
ఏలన ఈ ప్రాణులన్నియు ఆనందము నుండియే పుట్టుచున్నవి, ఆనందము వలననే 
జీవించుచున్నవి, మరణించిన తర్వాత ఆనందములోనే లీనమగుచున్నవి. ఇది 
ప్రసిద్ధమైన భార్గవీ వారుణీ విద్య! ఇది పరమాత్ముని యందే ప్రతిష్టితమై యున్నది. 
ఇటుల ఈ విద్యను తెలిసికొనిన వాడు పరమాత్మ యందే ప్రతిష్టితుడగుచున్నాడు, 
అతడు అన్నవంతుడు, అన్నాదుడును అగుచున్నాడు, మరియు సంతానమును, 
పశువులను సమృద్ధిగా పొందువాడగు చున్నాడు. (బ్రహ్మవర్చస్సుతోను కీర్తితోను 
మహాత్ముడగు చున్నాడు. 


ఏడవ అనువాకము 


అన్నం న నింద్యాత్‌। తద్‌ SSS 1 ప్రాణోవా అన్నమ్‌। శరీరమన్నాదమ్‌! 
ప్రాణే శరీరం ప్రతిష్టి తమ్‌। శరీరే ప్రాణః ప్రతిష్టితః। 
తదేతదన్న మన్నే ప్రతిష్టితమ్‌ 1 సయ ఏతదన్న మన్నే ప్రతిష్టితం 
వేద ప్రతితిష్టతి 1 అన్నవా నన్నాదో భవతి। మహాన్‌ భవతి ప్రజయా 
పశు భిర్పహ్మ వర్చసేన 1 మహాన్‌ Sor ఇతి సప్తమో9_నువాకః॥। 
అన్నమును నిందింపరాదు. ఉపాసకుని కిది వ్రతము. ప్రాణమే 
అన్నము, శరీరము అన్నాదము. ప్రాణము నందు శరీరము ప్రతిష్టితయి యున్నది. 


56 


శరీరము నందు ప్రాణము ప్రతిష్టితమైయున్నది. ఎవడు ఈ విధముగా అన్నము 
అన్నము నందే ప్రతిష్షితమైనదిగా ఎరుగుచున్నాడో అతడు కూడ 
ప్రతిష్టితుడగుచున్నాడు. _అన్నవంతుడును అన్నాదుడును అగుచున్నాడు. 
సంతానమును, వశువులను నమృద్ధిగా SPO Soar fo Soar co. 
బ్రహ్మవర్చస్సుతోను, SOS xr మహాత్యుడగుచున్నాడు. 
ఎనిమిదవ అనువాకము 
అన్నం న పరిచక్షీత। తద్‌ SSH 1 ఆపోవా అన్నమ్‌। 
జ్యోతిరన్నాదమ్‌ 1 అప్పుజ్యోతిః ప్రతిష్టితమ్‌। జ్యోతిష్వాపః ప్రతిష్టితాః। 
తదే తదన్నమన్నే ప్రతి తిష్టతి 1 అన్నవా నన్నాడో. భవతి మహాన్‌ 
భవతి ప్రజయా SHI Gs) వర్చసేన। HS కీర్యా॥। 
ఇతి అష్టమో9_నువాకః॥ 
అన్నమును నిరసన భావముతో నిరాకరింపకూడదు! ఉపాసకుని 
కది వ్రతము. నీరే అన్నము, జ్యోతి అన్నాదము, జ్యోతి నీటిలో ప్రతిష్టితమై 
యున్నది. నీరును జ్యోతిలో ప్రతిష్టితమై యున్నది. కనుక ఈ అన్నము అన్నము 
నందు ప్రతిష్టితమై యున్నది. ఎవడు ఈ విధముగా అన్నము అన్నము నందు 
ప్రతిష్టితమైనదని ఎరుగుచున్నాడో అతడు కూడా ప్రతిష్టితుడగు చున్నాడు, 
అన్నవంతుడును అన్నాదుడును అగుచున్నాడు. సంతానమును పశువులను 
సమృద్ధిగా పొందువాడగు doar do, (205525 6) 50) So, కీర్తితోను 
మహాత్ముడగుచున్నాడు. 
తొమ్మిదవ అనువాకము 


అన్నం బహుకుర్వీత। SH SSS పృథివీ వా అన్నమ్‌। 
ఆకాశో9_న్నాదః॥ పృథివ్యా మాకాశః ప్రతిష్టితః। esd పృథివీ 
BOR తదేతదన్న మన్నే ప్రతిష్టితమ్‌। సయ ఏతదన్నమన్నే 
ప్రతిష్టితం వేద ప్రతితిష్టతి 1 అన్నవానన్నాదో HSB మహాన్‌ భవతి 
ప్రజయా SHA Hwy వర్చసేన। మహాన్‌ for ఇతినవమో౭_నువాకః॥ 


57 


అన్నమును ఎక్కువగా సంపాదింపవలయును, ఉపాసకునకది 
వ్రతము. భూమియే అన్నము, ఆకాశము అన్నాదము. భూమియందు ఆకాశము 
ప్రతిష్టితమై ఉన్నది. ఆకాశము నందు భూమియు ప్రతిష్టితమై యున్నది. కనుక 
ఈ అన్నము అన్నము నందు ఫప్రతిష్టితమై యున్నది. ఎవడు ఈ విధముగా 
అన్నము అన్నము నందు ప్రతిష్టితమైనదని ఎరుగుచున్నాడో అతడు కూడా 
ప్రతిష్టితుడగు చున్నాడు. _అన్నవంతుడును, అన్నాదుడును అగుచున్నాడు. 
సంతానమును, పశువులను సమృద్ధిగా పొందువాడగు చున్నాడు. (బ్రహ్మ 
వర్చస్సుతోను, కీర్తితోను మహాత్ముడగుచున్నాడు. 


పదవ అనువాకము 
న కంచన వసతౌ Gary SES తద్రతమ్‌। తస్మాద్యయా 
కయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్‌। అరాధ్యస్మా అన్నమిత్యా 
SSI ఏతద్వైముఖతో9_న్నగ్‌ం రాద్ధమ్‌। SnpS oa de అన్నగ్‌ం 
రాధ్యతే। ఏతద్వైమధ్యతో9_ న్నగ్‌ం రాద్ధమ్‌!। మధ్యతోం_స్మా అన్నగ్‌ం 
రాధ్యతే। ఏతద్వా అన్తతో9_న్నగ్‌ం రాద్ధమ్‌ I అన్తతోల_స్మా అన్నగ్‌ం 
రాధ్యతే। య ఏవం వేద। క్షేమ ఇతివాచి। యోగక్షేమ ఇతి 
ప్రాణాపానయోః 1 కర్శ్మేతి హస్తయోః గతి రితి పాదయోః। విముక్తి 
రితిపాయౌ। ఇతి మానుషీ స్పమాజ్ఞాః। అధదైవీః 1 తృప్ర్తిరితి 
HA! బలమితి విద్యుతి 1 యశ ఇతి పశుషు। జ్యోతి రితి నక్షత్రేషు 
ప్రజాతి రమృత SSS ఇత్యుపస్టే! సర్వమిత్యాకాశే। SB QS 
సీత। ప్రతిష్టావాన్భవతి। తన్మహ ఇత్యుపాసీత। మహాన్ఫవతి। 
తన్మన ఇత్యుపాసీత। మానవానృ్ఫవతి। SHS ఇత్యుపాసీత 
నమ్యన్తేం_ స్మైకామాః। త[ద్బహ్మేత్యుపాసీత। బ్రహ్మవాన్ఫవతి। 
తద్రహ్మణః పరిమర ఇత్యుపాసీత। పర్యేణం మ్రియంతే ద్విషన్త 
Hoa Lado ప్రియాభ్రాతృవ్యాః॥ సయశ్చాయం పురుషే 
array స 288 స య ఏవం DS అస్మాల్లోకాత్రేత్య! 


58 


ఏతమన్న మయమాత్మాన ముప సంక్రమ్య। ఏతం ప్రాణమయ మాత్మాన 
ముప సంక్రమ్య। ఏతం మనోమయ మాత్మాన 

ముప Sosy ఏతం విజ్ఞానమయ మాత్మాన 

ముప సంక్రమ్మ। ఏత మాననమయ మాత్మాన ముప సంక్రమ్య 1 ఇమాన్లో 
కాన్మామాన్నీ కామ రూప్యను సంచరన్‌। ఏత త్సామగాయన్నాసే! 
హా౭_వు హార వు హార వు అహమన్న మహమన్న మహమన్నమ్‌। 
అహమన్నాదోల_ హమన్నాదోల_ హమన్నాదః | అహగ్‌ శ్లోకక్ళదహగ్‌ 
శోక కృదహగ్‌ శోకకృ్ళత్‌। అహమస్మి ప్రథమజా బుతాస్య! 

పూర్వం దేవేభ్యో అమృత స్యనాం_ భాయి! యో మాడడాతి స ఇదేవ 
మా9_వాః॥। అహమన్నమన్న మదిన్త మాల9_ద్మి] అహం విశ్వం భువన 
మభ్యభవా౭_మ్‌। సువర్ణ Soha య ఏనం వేద। ఇత్యుపనిషత్‌। 

ఇతి దశమో9 ను oss 


ఆశ్రయమును కోరి ఇంటికి వచ్చిన అతిథి నెవరిని గాని నిరాకరించి 
పంపకూడదు. అది ఉపాసకునకు ప్రతము. కనుక అతిథి, అభ్యాగతుల సేవకై 
అన్నమును బహు ఉపాయములతో ఎక్కువ సంపాదింపవలయును. సద్భృహస్థులు 
అతిథులకై అన్నము సిద్ధముగా వున్నది అని పలుకుదురు. (అనగా అతిథులు ఏ 
సమయాన వచ్చినా వారికోసం అన్నాదులు సిద్ధం చేయుదురు). ఎవరు సిద్ధమైన 
అన్నమును అత్యంత [శ్రద్దా భక్తులతో సమర్పింప బడిన అన్నమును పొందుదురో, 
ఎవరు తక్కువ శ్రద్ధతో ఈ సిద్ధమైన అన్నమును అతిధులకు సమర్పించుదురో 
వారికిని అదే విధముగా అన్నము లభ్యమగును. ఎవరు అత్యంత నిరసన 
భావముతో ఈ సిద్ధమైన అన్నమును అతిథులకు సమర్పించుదురో వారికిని అదే 
విధముగా అన్నము లభ్యమగును. 


పూర్వానువాకంతో కలిపి దీనిని చదవాలి. ఇది HDD, ఆకాశాన్ని 
అన్నముగను, అన్నాదముగను ఉపాసించే వానికై చెప్పబడింది. ఈ 
పృధివ్యాకాశకోపాసకుడు ఆశ్రయాన్ని కోరివచ్చిన అతిథిని వెనక్కు పంపకూడదు. 


59 


ఆశ్రయమిచ్చి అన్నం పెట్టకుండా ఉండటం ఎలా? కనుక అతిథి అభ్యాగతుల 
కోసంఎల్లప్పుడునూ ఆహార పదార్థములను సిద్ధము చేసి ఉండాలి. వీరు ఎప్పుడు 
వస్తారో, ఎంతమంది వస్తారో తెలియదు కనుక ముందుగానే అన్నీ 
యభథేష్టపరిమాణంలో సమకూర్చి సిద్ధము చేసి ఉండాలి. దేవ, బుషి, ag), QD 
భూత యజ్ఞాలైదు మహాయజ్లాలు. ఇక్కడ న్నయజ్ఞం యొక్క ప్రాముఖ్యత 
చెప్పబడుతూ ఉంది. 


ముఖతః మధ్యతః అంతతః అని వాడబడ్డ ఈ మూడు పదాలకు గీతలో 
దానాన్ని గూర్చి చెప్పబడ్డ సాత్విక, రాజస, తామస శ్రద్ధలుగా గ్రహించాలి. చేసిన 
వారికి పనికి తగ్గఫలితం లభించుతుంది. అనేది ఇక్కడ నొక్కి చెప్పబడింది. 
ఆచార్యులు ఈ పదాలకు మరొక విధంగాను అర్థం చెప్పారు. ముఖతః అంటే 
మొదట వయస్సులోను, మధ్యతౌ అంటే మధ్య వయస్సులోను, అంతతః అంటే 
ముసలి వయస్సులోను అని అర్థం. అనగా ప్రథమ వయస్సులో సాత్విక (శ్రద్ధతో 
అన్నదానం చేసిన వారికి అదే వయస్సులో అదే రీతిగా అన్నం లభించుతుంది. 
మధ్యతః, అంతతః అనే పదాన్ని గూడ పై విధంగానే అర్థం చేసుకోవాలి. 


60 


HOS దశశాన్తి మంత్రములు 


ఓం SoS Dols శంవరుణః 1 శంనో భవత్వర్యమా। 
శంన OS బృహస్పతిః శంనో విష్ణు రురుక్రమః। 
నమో బ్రహ్మణే! నమస్తే Pari త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మం _సి। 
త్వామేవ ప్రత్యక్షం (బ్రహ్మ వదిష్యామి। బుతం వదిష్యామి। 
సత్యం వదిష్యామి। తన్మామవతు!। తద్వక్తార మవతు। అవతుమాం! 
అవతు వక్తారమ్‌॥। 
ఓం శాంతి 608 083i 
(కృష్ణ యజుర్వేదము తైత్తరీయ eu 1-1-1) 
SI సూర్యుడు మాకు సుఖమును కలుగుచేయును గాక 1 వరుణుడు 
మాకు సౌఖ్యము నాసంగుగాక। అట్లే ఆర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, 
వ్యాప్తరూపుడగు విష్ణువు మాకు సుఖమును గలుగజేయుదురు గాక। (బ్రహ్మ 
స్వరూపమైన వాయువునకు నమస్మారము. ఓ వాయువా! నీవే ప్రత్యక్షమైన 
బ్రహ్మ స్వరూపుడవు. కావున నిన్నే ప్రత్యక్షమైన (బ్రహ్మ స్వరూపముగా చెప్పగలను. 
నిన్ను and స్వరూపముగను చెప్పగలను. (శాస్త్రమును, కర్తవ్యమును, 
అతిక్రమింపకుండ బుద్ధియందు లెస్సగ నిశ్చితమగు అర్థము బుతమనబడును) 
సత్య స్వరూపముగను వచింపగలను. ఆ (బ్రహ్మము నన్ను రక్షించును గాక! 
ఆచార్యుని రక్షించును గాక। ప్రణవ స్వరూపమగు నో పరబ్రహ్మమా।! ఆధ్యాత్మిక, 
ఆధిభౌతిక, ఆధి దైవిక తాపములు శమనమగుగాక! 
ఓం సహనావవతు। సహనౌ భునక్తు 1 సహవీర్యం కరవావహై । 
తేజస్వి నావధీతమస్తు 1 మా విద్విషావహై॥ 
ఓం శాంతి G08 శ్మాంతిః॥ 
(కృష్ణ యజుర్వేదము తైత్తరీయ 6 2-1-1) 


61 


తా॥ వేదమాత గురుశిష్యులమైన మనలనిరువురను రక్షించుగాక! 
పోషించుగాక! మిక్కిలి ప్రజ్ఞాసంపన్నులమై ఉద్యమింతుముగాక! మన స్వాధ్యాయము 
చురుకుగా నుండి ఫలవంతమగుగాక! ఈ సందర్భములో వేదా విద్యావ్యాప్తికి 
విఘ్నము కలుగకుండునట్లు మనమిరువురము ద్వేషింపకుందుముగాక! 


సర్వశాంతి Sens! 


ఠం యశృ్చందసామృషభో విశ్వరూపః। ఛన్లోభ్యోధ్య మృతాత్సంబభూవ। 

సమేన్లో మేధయా Sy Sar అమృతస్య దేవధారణోభూయాసం। శరీరం 

మే విచర్షణం 1 జిహ్వామే మధుమత్తమా। కర్ణాభ్యాం భూరివిశ్రువం। 

(బ్రహ్మణః కోశోత సి మేధయా Sirsa (శ్రుతం మే గోపాయ॥ 

ఓం శాంతి G08 శాంతిః 
(కృష్ణ యజుర్వేదము తైత్తరీయ eu 1-1-4) 
అమృత స్వరూపమును, వేదము వలన పుట్టినదై వేదములలో 

శ్రేష్టమైనదియు, బ్రహ్మ స్వరూపమును, పరమేశ్వర స్వరూపమునగు ఓంకారము 
నన్ను మటుపు లేని బుద్ధితో స్పృశించును గాక! ప్రకాశ స్వరూపమగుఓ ప్రణవమా! 
బ్రహ్మజ్ఞానము యొక్క ధారణ నాకు సిద్ధించును గాక! నా శరీరము పరిశుద్ధమగును 
గాక! నా నాలుక మాధుర్యము నందించును గాక! మహాత్తైన వాటిని విను 
వాడనగుదును గాక! ఓంకారమా! నీవు (బ్రహ్మవైనను లౌకిక ప్రజ్ఞచే గప్పబడిన 
దానవైతివి. ఇటువంటి నీవు నేను వినిన ఆత్మజ్ఞానము మొదలుగా గల 
విజ్ఞానమును రక్షింపుమా! సర్వశాంతి గల్లుగాక! 
ఓం అహం వృక్షస్య రేరివ 1 కీర్తిః పృష్టం గిరేరివ 1 ఊర్థ్వ పవిత్రో 

వాజినీవ స్వమృత మస్మి 1 ద్రవిణం సవర్చసం 1 సుమేధా అమృతోక్షితః। 

ఇతి (BSS Coors. SSS 


ఓం శాంతిశ్ళాంతి శ్శాంతిః॥ 


62 


(కృష్ణ యజుర్వేదము తైత్తరీయ ఉ॥ 1-10-1) 
SI నేను నాశస్వరూపమైన జన్మ జరామరణాది రూపమగు దేహమను 
సంసార వృక్షమునకు అంతర్యామి స్వరూపము చేత (డ్రేరకుడనున్నూ పర్వత 
పృష్ట భాగము వలె ఖ్యాతి గలవాడనున్నూ సూర్యుడిచేత ప్రసిద్దుడనున్ను అమృత 
స్వరూపుడనున్నూ అగుచున్నాను. సంసార స్థిత్యుత్సత్తి సంహారముల యందు 
నైపుణ్యము యొక్క కూడిక వలన సర్వజ్ఞత్వ లక్షణ రూపమైన మంచి బుద్ధి 
గలవాడను. మరణ ధర్మము లేనివాడను, క్రీణింపని వాడను-నగుచున్నానని 
యీ ప్రకారము త్రిశంకుమహర్షి యొక్క ఆత్మైకత్వ జ్ఞానానుకూలమైన వాక్యమును 
దేవతా ఛందస్సులతో నుపాసించువాడు స్వాధ్యాయ ప్రాప్తి ద్వారా అంతఃకరణ 
శుద్ధి కల్లి (బ్రహ్మవిద్యాప్రాప్తి నొందుచున్నాడు. సర్వత్రిపుటుల శాంతి కలుగుగాక! 


ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్సూర్డ ముదచ్యతే। 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే॥ 
ఓం శాంతి శాంతి శ్మాంతిః॥ 
(శుక్ల యజుర్వేదము - ఈశ - బృహదారణ్యకములు) 
TI సచ్చిదానంద ఘనమగు ఆ పరబ్రహ్మము సదా సర్వదా సర్వ విధముల 
పూర్ణమైనది. ఈ విశ్వము కూడా పూర్ణమైనదే. ఆ పూర్ణమునుండి ఈ పూర్ణము 
ఉద్భవించుచున్నది. కాని ఆ పూర్ణము నుండి ఈ పూర్ణమును సం(గహించినను, 
విడచినను, పూర్ణమే మిగిలియుండును. అనగా తత్‌ స్వరూపముగా నున్నను, 
మాయవలన కలిగిన విశ్వమందు త్వంస్వరూపముగా నున్నను, విశ్వము పుట్టి, 
పెరిగి, క్షీణించి నశించినను తత్‌, త్వంలు అభేదమైనందున అది ఎప్పుడూ పూర్ణమే. 
విశ్వము మాయ (భ్రాంతి) కనుక అది యును శూన్యమే. సర్వశాంతి గల్లుగాక. 


ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్ర్సాణిశ్చక్తు శ్రోత్ర HG oo మిగ్టియాణిచ। 
సర్వాణి సర్వం (బ్రహ్మోప నిషదం। మాహం బ్రహ్మ నిరాకుర్యాం। మామా 
(బ్రహ్మ నిరాకరోద నిరాకరణ మస్వ నిరాకరణం మేఅస్తు! 
తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సన్తుతే మయిసన్లు॥ 


63 


ఓం శాంతి G08 వ్యాంతిః 
(సామవేదము - కేన - ఛాందోగ్యములు) 

తా॥ ఉపనిషత్తులచే ప్రతిపాదింపబడిన (బ్రహ్మము నాయొక్క అంగములు, 
వాక్కు, నేత్రములు ప్రాణము, కర్ణములు, బలము, ఇం[ద్రియములు మొదలగువానిని 
తృప్తి పరుచుగాక! వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మమే సర్వమూ నగును. (బ్రహ్మము 
నన్ను నిరాదరణ చేయకుండును గాక! నేను బ్రహ్మమును నిరాదరణ 
చేయకుండునట్లనుగ్రహించును గాక! నావిషయ మందు ఆదరణము గలుగు 
గాక! నాకు విశ్వాసము (లక్యభావము) సంపన్న మగును గాక! ఆ (బ్రహ్మమందాసక్తి 
గల నాయందు, ఉపనిషత్తులందు చెప్పబడిన ధర్మము లేవి గలవో అవి 
నాయందుండునుగాక! సర్వశాంతి గలుగు గాక! 


ఓం వాంగ్మే మనసి ప్రతిష్టితా మనో మే వాచి ప్రతిష్టిత మావిరావీర్మ 
Do వేదస్యమ ఆశణీస్థః। శ్రుతం మేమా ప్రహాసీరనేనాధీతే 
నాహోరాత్రాస్సంద ధామి బుతం వదిష్యామి। సత్యం వదిష్యామి 
తన్మామవతు 1 తద్వకారమవతు। ode మా Loss వక్తారమ్‌॥॥ 
ఓం శాంతి శాంతి Boa (బుగ్వేదము - ఐతరేయ ఉపనిషత్తు) 
Sil నా వాక్కు నిరంతరము మనః స్వరూపమున స్థిరమగు గాక! నా 
మనస్సు వాక్కునందు నెలకొని యుండు గాక! ఓ జ్యోతి స్ప్వరూపమగు పరమాత్మా! 
నా అజ్ఞత్వమును బోగొట్టి నాకు ప్రకాశము గలుగునట్లను గ్రహింపుము. ఓ 
మనోవాక్కులారా! నాకు అను(గహింపబడు (గంథము నొసంగుటకు 
సమర్జులగుదురుగాక! నాచే వినబడిన (గంథమును, దాని అర్థమును నేను మరువక 
యుందును గాక! అధ్యయనము చేసి మరువక యుండు (గంథమును నేను 
రేయింబవళ్ళు అనుసంధానము చేయుదును గాక! Board వస్తువునే 
ప్రతిష్టించుకొందును గాక! సత్యమనే వచింతును గాక! మీద చెప్పబడిన (బ్రహ్మము 
శిష్యుడనగు నన్నును, బోధకులగు ఆచార్యులను రక్షించును గాక! శాంతి గల్లుగాక. 


64 


ఓం భధద్రంనో అపివాతయు మనః॥ 
ఓం శాంతి శాంతి వ్యాంతిః 
II ఓ మనసా! మాకు శ్రేయమును సంపాదింపచేయుము, శాంతి! 


ఓమ్‌ భద్రం so) (శ్రణుయామ దేవాః భద్రం పశ్వేమాక్ష భిర్వజత్రాః। 

స్థిరెరంగై Wey వాంసన్తనూ భిర్యుశేమ దేవహితం యదాయుః 1 స్వస్తిన 

AE వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః 1 స్వస్తి సస్తార్‌క్షో 

అరిష్ట నేమిః | స్వస్తినో బృహస్పతిర్ణధాతు I 

ఓం శాంతి శ్నాంతి శాంతిః (అధర్వవేదము - ప్రశ్నోపనిషత్‌) 

iI ఓ దేవతలారా! గురుశిష్యులమగు మేము Ar మంగళకరమైన 
వాక్కులను చెవులార వినెదము గాక! పూజ్యూలైన“యజ్ఞదేవత లారా! కన్నులచే 
మేము మి మంగళకరములైన రూపములను చూసెదము గాక! దృఢమైనట్టి 
అవయవముల చేతను శరీరముల చేతను స్తోత్రముల చేయుచున్న వారము అగుచు, 
మా జీవితమును దేవతలకు ప్రియమగు-నట్లు చేయుదుము గాక! సర్వదిగంత 
విశ్రాంత కీర్తిగల ఇంద్రుడు మాకు శుభములను ఒసంగుగాక! సర్వజ్ఞుడైన సూర్యుడు 
మాకు శుభముల నొసంగును గాక! సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు (శేయములను 
గలుగజేయును గాక! శుభముల కాధారుండైన గరుత్మంతుడు మాకు శుభము 
నిచ్చును గాక! దేవ గురువైన బృహస్పతి మాకు మంగళము నొసంగు గాక! 


ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం 1 Ars వేదాంశ్చ ప్రహిణోతి 

తస్మై 1 తం హ దేవమాత్మ బుద్ధి ప్రకాశం | ముముక్షుర్వై శరణమహం 

ప్రపద్యే! 

ఓం శాంతి G08 శాంతిః 
(యజర్వేదము - శ్వేతాశ్వతరోపనిషత్‌ 6-18) 

SI ఏ పరమాత్మ ప్రపంచ DAS ముందు హిరణ్య Neyo సృజించి 
వానికి వేదము లొసంగెనో, OQ స్వయం ప్రకాశకుడును దేహేం[ద్రియ బుద్దులం 
దంతర్యామి రూపమున నుండి తత్తత్మర్మాను సారముగ వాటి నాయా 


65 


కార్యములందు నియమించు వాడునునగు ఆ పరమాత్మను ముముక్షువగు నేను 
శరణు పొందుచున్నాను. సర్వశాంతి గల్లుగాక. 


ఈశావాస్యోపనిషత్‌ 
శాంతి మంత్రము 

మిదం, పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే 
మాదాయ పూర్ణమే వా SBA 

ఓం శాంతి B08 శాంతిః 
భావము : ఓం అదిపూర్ణము. ఇది పూర్ణము, పూర్ణము నుండి పూర్ణము 
వెల్వడినది. పూర్ణమునకు పూర్ణము కలుపబడినను, పూర్ణము నుండి పూర్ణమును 
తీసివేసినను, పూర్ణమే మిగులును. 


మంత్రము : 


ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్వాం జగత్‌ 

తేన త్యక్తేన భుంజీథా, Swiss కస్యస్విద్ధనమ్‌॥ 
భావము : ఇది అంతయు ఈశునిచే నిండి యున్నది. మార్చును పొందు 
స్వభావము కల ఈ జగత్తులో అన్నిటియందు, ఈశుడున్నాడు. ఈశుడు లేనిది, 
కానిది, ఏదియును లేదు. ఈశ భావముతో నుండి జగత్తును త్యాగ భావముతో 
అనుభవించుము. దేనిని ఆశింపకుము. ఈ ప్రాప్తించినదంతయు ఎవరిది? 

కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చ్చతం సమాః 

ఏవం త్వయి నాన్య ధేతోత_ స్తి నకర్మ లిప్యతే Son 
భావము : ఈ జగత్తులో SH Ss భావము లేక విహిత కర్మలు చేయుచునే 
నూరేళ్ళు జీవించుటకు సంకల్పించుకొనుము. ఇట్టి వాడయినచో నీకు కర్మ 
ఫలము అంటుకొనదు. నరుడైన నీకు తరించుటకు ఇంతకన్నా మటౌక మార్గము 
లేదు. 


ifs 

& 

BH & 
BH 


66 


అసుర్యా నామతే లోకాం అంధేన తమ సావృతాః। 

తాంగ్‌స్తే (ప్రే త్యాభిగచ్చంతి యేకే చాల_త్మహనో జనాః॥ 
భావము : ఎవరైతే, ఆత్మ నెబుగరో వారుమృతులై దట్టమైన చీకటి గల 
లోకములను పొందెదరు. 


అనేజదేకం మనసో జవీయో నైనద్‌ దేవా ఆప్ప్నువన్‌ పూర్వమర్శత్‌ 

SRIF o_ న్యా నత్యేతి తిష్టత్‌ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి॥॥ 
భావము : ఆత్మ ఒక్కటే. CBS కదలదు. మనస్సుకు మించిన వేగము 
కలది. దీనిని ఇం(దియములు సమీపింపజాలవు. అది కదలకయే, పరుగెత్తు 
చున్నవాని నన్నింటిని అతిక్రమించి పోవును. ఎందుకనగా అది సర్వవ్యాపకము. 
విశ్వశక్తి (ప్రాణవాయువు) యా ఆత్మ ఉనికిచే చేతనముల (ప్రాణుల) కార్యములను 
నిర్వహించుచున్నది. 

తదే జతి తనైజతి త ద్దూరే త ద్వదంతికే 

త SoS రస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః॥ 
భావము : ఆత్మ చలించును (సగుణస్థితి), చలింపదు (నిర్గుణస్థితి). అది 
దూరములో ఉన్నది, అజ్ఞానికి దూరము. సమీపములో ఉన్నది, జ్ఞానికి తనలోనే 
ఉన్నది. అన్నింటికి లోపలను వెలుపలను ఉన్నది. 

యస్తు సర్వాణి భూతాని ఆత్మనే వాను పశ్యతి 

సర్వభూతేషు చా9_త్మానం తతో న విజుగుప్పతే।। 
భావము: ఏ జ్ఞాని తనలో సర్వభూతములను, మరియు సర్వభూతములందు 
తననూ దర్శించునో, అతడు దేనినిన్నీ ఏవగించు కొనడు. 

యస్మిన్‌ సర్వాణి భూతాని ఆత్మైవా భూ ద్విజానాతః 

తత్ర కో మోహః SSS ఏకత్వ మను పశ్యతః॥। 
భావము : ఏ జ్ఞాని సర్వభూతములు (తాను కూడ) ఒకే ఆత్మయని అనుభూతికి 


67 


వశుడగునో ఆ స్థితిలో అతడు అన్నింటిలో, ఏకత్వమును దర్శించును. అట్టి 
విజ్ఞానికి మోహమేల ? శోక మేల? 


సపర్యగా చ్చుక్ర మకాయ మటవ్రణమ్‌ 

అస్నావిరగ్‌ం శుద్ధ మపాప విద్ధమ్‌ 

కవి ర్మనీషీ పరిభూ స్వయం భూః యథాతథ్యతోం_ 

oS వ్యధధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః॥ 
భావము : ఆ పరమాత్మ సర్వవ్యాపి, స్వయం ప్రకాశము, అశరీరి, పూర్ణము, 
మాంస రహితము (కండలు లేనిది), పరిశుద్ధము, అజ్ఞాన దూరము, సర్వద్రష్ట, 
సర్వజ్ఞాని, సర్వావ్భతము, స్వయంభువు, సర్వవిధి నిర్వాహకము. 

అంధం తమః ప్రవిశన్తి Gho. విద్యా ముపాసతే 

తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాగ్‌ం రతాః॥ 
భావము : ఎవరైతే అవిద్యను ఉపాసింతురో, వారు దట్టమైన చీకటిలో పడుదురు. 
ఎవరైతే మరి విద్యయందు ఆసక్తులో వారు తరువాత తమస్సును వ్యతిరేకించగలరు. 


అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహు రవిధ్యయా 
ఇతి శు(శుమ ధీరాణాం యేన స్తద్విచ చకిరే॥ 
భావము : విద్య వలన మంచిఫలము, అవిద్య తెలియుట వలన దాని వ్యతిరేక 
ఫలము కలుగునని వివేకవంతులైన జ్ఞానుల ద్వారా వినడమైనది. 
విద్యాంచా9_ విద్యాంచ యస్త ద్వేదో భయం సహ 
అవిద్యయా మృత్యం తీర్వా విద్యయా9_ మృత SSS 
భావము : DSBS విద్యను, అవిద్యను, ఆ రెండింటిని కూడ చక్కగా వివరంగా 


తెలిసికొనునో, అతడు, అవిద్య విడచుటచే మృత్యువును తరించి విద్యచే 
అమరత్వమును సాధించును. 


68 


అంధం తమః ప్రవిశన్తియేల_ సంభూతి ముపాసతే 

తతో భూయ ఇవలే తమో య ఉ సంభూత్యాగ్‌ం రతాః॥। 
భావము : ఎవరైతే (ప్రకృతిని, ప్రవృత్తిని ఆరాధిస్తారో వారు మరింత 
అజ్ఞానమందు ప్రవేశిస్తున్నారు. మరి ఎవరైతే తత్త్వమందు ప్రీతితో నుందురో 
తరువాత వారు తమస్సు నారాధించుటను వ్యతిరేకించెదరు. 


అన్యదే వాహుః సంభవా దన్య దాహు రసంభవాత్‌ 

ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచ చక్తిరే॥ 
భావము : _స్వతసిద్ధము కాని దానిని తెలియుటవలన, దాని వ్యతిరేక ఫలమును 
స్వయం సిద్ధమైన దాని వలన మంచి ఫలమును కలుగునని వివేకము గల 
జ్ఞానుల వలన వినడమైనది. 


సంభూతించ వినాశంచ, యస్తద్వేదోభయం సహ 

వినాశేన మృత్యుం Sor Nogaro. మృత SBS 
భావము : ఎవడైతే నిత్యత్వమును, ఏనాశమును రెంటిని గూడ చక్కగా, 
వివరంగా తెలిసికొనునో, అతడు ఈ వినాశమను వాసనను విడచి తరించును. 
సత్యత్వము చే అమరత్వము ను పొందును. 


హిరణ్యయేన పాత్రేణ సత్యస్యా9_ పిహితం ముఖమ్‌ 

తత్త్వం పూషన్న పావృణు సత్య ధర్మాయ దృష్టయే॥ 
భావము : బంగారు asa సత్యదేవత ముఖము కప్పబడియున్న్చది. ఓ 
సూర్యదేవా! సత్య ధర్మ నిష్ట గల నేను చూచుటకై ఆ పాత్రయొక్క మూతను 
తొలగింపుమా! 

పూష న్నే కర్నే యమ సూర్య ప్రాజాపత్య 

వ్యూహ 525 సమూహ తేజో యత్తే 

రూపం కళ్యాణ తమం తత్తే పశ్యామి 

యో సా AR పురుషః Bo హ Lod 


69 


భావము : ఓ పోషకుడా! నీ అనుగహముచే సత్వదృష్టిని పొందిన నేను నీ 
మంగళ కరమైన రూపమును చూచెదను. అప్పుడు నీలో నుండు పురుషుడను 
నేనే కదా! యని తెలిసికొందును. 


వాయు రనిల మమృత మధేదం భస్మాంతం శరీరమ్‌ 

ఓం క్రతో స్మర కృతం స్మర, క్రతో స్మర కృతం QS 
భావము : నాప్రాణవాయువు (a5) శాశ్వతమైన విశ్వవాయువులో 
లీనమగుగాక! ఈ శరీరము భస్మమగు గాక! కనుక ఓ జీవా! చేసిన కర్మలను 
DP SHAVES స్మరింపుమా! (బ్రహ్మ భావనతో నుండుచు కర్మలను చేయనివానివలె 
నుండుము. 


అగ్నేనయ సుపథా రాయే అస్మాన్‌ విశ్వాని దేవ వయునాని విద్వాన్‌ 
యుయోధ్యస్మజ్ఞు హురాణమేనో భూయిషాంతే, నమ ఉక్తిం విధేమ॥ 
భావము: ఓ అగ్నిదేవా! మమ్ము మాసుక్ళృత ఫలములను పొందుటకై మంచి 
మార్గంలో తీసుకుని పొమ్ము. మా అన్ని కర్మములను తెలిసికొనిన నీవు మా 
కల్పిత పాపమును నిర్మూలింపుము. మరల మరల మేము నీకు అనేకములైన 
నమస్మార వచనములను అర్చించుచున్నాము. ఓ అగ్నిదేవా! నమస్మారము. 
సమాప్తమ్‌ 


70 


వసిష్ట గీత 
1. వసిష్టగురువర్య వందనాలు మీకు ఒకటప్రశ్న గల్లెను గురుదేవా! 
తన్ను దాతెలిసితే అన్యవృత్తేమాయెను, అది మాకు Genys గురుదేవా॥ 
2. సైంధపురాయి సాగరములో గలసి తావుదకమాయెను ఓ రామా; 
అటువలె ఆ మనసు శివుని ధ్యానముచేసి శివునందు గలసెను ఓ రామా॥ 
3. కీటకమెప్పుడు భ్రమరధ్యానము జేసి భబ్రమరంబు తానాయెఓ రామాః। 
అటువలె ఆ మనసు శివుని ధ్యానము జేసి శివుడు తానాయెను ఓ రామా॥ 
4. శ్రీ గంధములయందు వున్న వృక్షములన్ని శ్రీగంధ మాయెను ఓ రామా 
అటువలె సత్సంగమిబ్బన వారికి కలదు (బ్రహ్మానంద మోరామా॥। 
ర్‌. కర్ఫూర రాశందు దీపంబు పెట్టితే ఏమి మిగులకపోయె ఓ రామా! 
అటువలె కొన్నాళ్ళు అహంవృత్తితో వుండి అది చనిపోయెను ఓ రామా॥ 
6. సూర్యుండు తమస్సును చూడవలెననుకొన్న కానరాదాయెను ఓ రామా! 
తాబ్రహ్మమైయుండి సృష్టి చూదామంటే చిద్రూపమాయెను ఓ రామా॥ 
7. చిత్రములో SS స్రీరూపములు జూచి బుద్దులు భ్రమింతునా ఓ రామా! 
వెర్రివానికి చూడ AHS సత్యమౌ గాని, బ్రహ్మసత్యమౌనా ఓ రామా॥ 
8. విస్తర్లో భోంచేసి విసరి పారవేసిన, అది ముట్టుదుమా ఓ రామా! 
అటువలె వర్ణాశ్రమాచార మతాభిమానములు వర్తించునా ఓ రామా॥ 
9. పాము కుబుసము విడిచి పశ్చాత్తాపమున పట్టుమని వెదుకునా ఓ రామా! 
అటువలె యోగి జనన మరణాదుల యెన్స్పడెరుగబోడు ఓ రామా! 
10. అగ్నిహోత్రుడెవడు ఉష్టస్వరూపుడై శీతలామెరుగునా ఓ రామా! 
తన్నుతా దెలుసుండి తాబ్రహ్మమైయుండి దేహాలు కోరునా ఓ రామా॥ 
11.దేహమెరుగక యుండి కర్మెట్లు జేతురు కర్మమందురే జనులు ఓరామా। 
స్వప్నమొందినవాడు కర్శిగాని యట్లు యోగి దేహ మెరుగడు ఓ రామా॥ 


71 


12.ధనుర్ధరుడు అంబుపట్టి విడిచిన వెనుక క్షణమైన నిలుచునా ఓ రామా! 
(ప్రారబ్ద కర్మలు కాల్చినా యోగికి తిరిగె ప్రారబ్ధమున్నదా ఓ రామా॥ 

13.కుండ కులాలుడు దండంబు క్రిప్పక చక్రంబు తిరుగునా ఓ రామా॥ 
మౌనియెరుకా లేక మానసేం(ద్రియాలు మాట దప్పిపోవునా ఓ రామా॥ 

14.చలనంబు లేనట్టి రాజయోగిని జూచి చలియించెనందురే ఓ రామా; 
ఓడలోపలనున్న వానికే దరిచెట్లు నడచి నట్లుండె ఓ రామా॥ 

15.నీవు చూడనైన నిష్పుచదలంటుదు మరి నీరముకు తుప్పట్టునా ఓ రామా! 
అటువలె యోగి జనన మరణాదులా యెన్నడెరుగాబోడు ఓ రామా॥ 

16. ఎన్నడైన దడినమణి దీప్తి కావలెనని దీపాల కోరునా ఓ రామా। 
సచ్చిదానందుడై అనృతజడదుఃఖదేహాలు కోరునా ఓ రామా॥ 

17.ఎన్నడైనా సంద్రము కెరటాలనుండి వినయంబు కోరునా ఓ రామా! 
ఎన్నడైనా నదులు తృష్టచేత తాము కష్టురాళ్ళాయెనా ఓ రామా॥ 

18.సింహాసనమెక్కి భూమి SBE రాజు భిక్షమెత్తుట కలదా ఓ రామః 
అహం భబ్రహ్మోస్మి పిదప తత్సదమొంది మరల ఇది నేను అనునా ఓ రామా॥ 

19. సువర్ణపుష్పక మెక్కినవాడు తిరిగి శునకమెక్కబోవునా ఓ రామా! 
దేశికేంద్రునిచేత దేవుడైన యోగి, దేహాలు కోరునా ఓ రామా॥ 

20. పూర్ణబోధానంద[బ్రహ్మమైన యోగి పుణ్యపాపమెరుగునా ఓ రామా; 
ఎవనిగూర్చి యోగికర్మ మాచరించు అంతటా తానైయుండి ఓ రామా॥ 

21. భార్యాపిల్లలు లేక పరకాంతల గూడి బ్రహ్మచర్యుడా కాడు ఓ రామా! 
ఆత్మకంటె అన్యమెరుగనివాడు అతడు (బ్రహ్మచర్యుడు ఓ రామా॥ 

292. రాగాదులతో గూడిభేదాలు విడువక అతడు గృహస్థుడు కాడు ఓ రామా! 
సర్వభూతములందు సమముగా జూచు సత్యగృహస్థుడు ఓ రామా॥ 

23.వనమునందుండి వనిత నపేక్షించిన వానట్రస్థుడు గాడు ఓ రామా॥ 
కామిగాక యుండి నిష్మామియె యున్న యోగి గృహస్థుడు ఓ రామా॥ 


72 


24. గృహములో గూర్చుండి విషయాలు విడువక అదికాదు సన్యాసమో రామా; 
గృహములో గూర్చుండి విషయాలు విడిచిన అది శుద్ధసన్యాసమో రామా॥ 
25. జుట్టుజంద్యములు తీసి తలబోడి చేసుకొనుట అదికాదు సన్యాసమో రామా; 
దేహమేతాగాక దేవుడు తానైన అది శుద్ధసన్యాసమో రామా॥ 
26. సన్యాసమని సంగమమపేక్షింప అది కాదు సన్యాసమో రామా! 
సచ్చిదానందుడై సకల సంకల్సాలు విడుచుటే సన్యాసమో రామా! 
27.దారాపుత్రాదులు లేక తనువు తాననుకొన్న అదికాదు సన్యాసమో రామా! 
PHSE HOG తనువు తాగాకున్న అది శుద్ధసన్యాసయో రామా॥ 
28.కానలలో యుండి కందమూలాలు తింటున్న తాగాదు బ్రహ్మర్షి ఓ రామా! 
తాను తత్వ్వమసియె తనువు తాగాకున్న అది శుద్ధసన్యాసమో రామా॥ 
28.కానలలో యుండి కందమూలాలు తింటున్న తాగాదు బ్రహ్మర్షి ఓ రామా! 
అయమాత్న(బ్రహ్మమని అనుభవించిన యోగి యిది నేను అనునా ఓ రామా॥ 
29.పరమ ఏకాంతమున పాము పుట్టలోనుండి పాము నిన్నెరుగునా ఓ రామా; 
కామి యేకాంతమున కొండగుహలోనుండి కామి నిన్నెరుగునా ఓ రామా॥ 
30.ఓర్పుతో వృక్షములు ఒకచోట కూర్చుండి అవి నిన్నెరుగునా ఓ రామా। 
ఆరు విడువక యుండి అచలమని గుర్చున్నవాడు నిన్నెరుగునా ఓ రామా॥ 
31.పశువులు మౌనముపట్టి పలుకవు అవి నిను నెరుగునా ఓ రామా। 
మాయవేషము దాల్చి మౌనంగా గూర్చున్న మందులు నిన్నెరుగునా ఓ రామా॥ 
32. గంగస్నానము జేసి పంగనామాలు పెట్టిన దొంగ నిన్నెరుగునా ఓరామాః। 
గంగతీరమునందు కొంగధ్యానము చేసి కొంగ నిన్నెరుగునా ఓ రామా॥ 
33.కలకాలము కప్పకడు నీళ్ళలో మునిగి కప్ప నిన్నెరుగునా ఓ రామా! 
సదాచారుడునని చన్న్పీళ్లలో మునిగి సంధ్యకుడు నిన్నెరుగునా ఓ రామా॥ 
34.నేత్రము లేనట్టి అంధుడు అద్దములో అతని మొకమెరుగునా ఓ రామా; 
తన్నుదా దెలియుక, తనువు తాననుకొన్న తపసి నిన్నెరుగునా ఓ రామా॥ 


73 


85.అగ్ని హోత్రమునందు పడిన కాష్టంబు లన్ని అగ్నిహోత్రమైనట్లు 
(బ్రహ్మనిష్ణనిచూడ భూతమంత్రము లన్నియు (బ్రహ్మరూపమాయె ఓ రామా॥ 
36. |ప్రపంచపురియందు POSH SO పారుతూ యున్నది ఓ రామా! 
ఆ నదివృత్తాంతము దెల్పెదను ఆదరముతో వినుము ఓ రామా॥ 


37.అహంభావమె వుదకము, ఆవరణ మదిలోతు, రాగాదులె పొడవు ఓ రామా! 
సుఖదుఃఖములె బురద, యీషణత్రయంబులె వెడల్పు ఓ రామా॥ 


38.ఆశయే అతవడి, అజ్ఞానమే సుడి, సంకల్సాలె తరంగాలు ఓ రామా; 
అవివేకు Bow ఆ నది యీదబోయి అక్కడే మునుగుదురు ఓ రామా॥ 


39.గుండు మెడగట్టుకొని, నిండినా నదిలోను మునిగి తేలగలరా ఓ రామా! 
ఆశపాశముచేత అంధులైన వారు ఆనదిలో మునుగుదురు ఓ రామా॥ 


40. గారడీడు గడ్డిపరకను సర్ప్బముగ జేసి తాభయపడునా ఓ రామా! 
సంకల్పజన్యాలైన అన్యదేవతలనుగూర్చి యోగి పూజించునా ఓ రామా॥ 


41.సద్దురువుని సేవించి సచ్చిదానందులై సద్దతి నొందును ఓ రామా! 
గార్డేయి సద్ద్గురుని సద్బోధమహిమచే శివుడు తానాయెను ఓ రామా॥ 


॥వసిష్థ గురువర్యావందనములు APH ఒకప్రశ్నగల్లెను గురుదేవా॥ 
॥తన్ను దాదెలిసితె అన్యవృత్తేమాయెను అది మాకు Benj గురుదేవా॥ 


ఓం శాంతి శాంతి శాంతిః 


ep Nn Po A FF Y DN 


18. 
19. 


74 


భర్మ్కసూక్తులు 
బద్దుడునగా నెవడు? ప్రాపంచిక విషయములందు ఆసక్తిగలవాడు. 
ముక్తుడనగా నెవడు? ప్రపంచ విషయములందు విరక్తిగలవాడు. 
ఘోరనరకమనగానేది? దేహాభిమానమే. 
స్వర్గమనగానేది? దేహాభిమానమును విడుచుట. 
సంసారదుఃఖమును హరించునదేది? ఆత్మవిచారణ. 
నరకమునకు ముఖ్యద్వారములేవి? కామ, క్రోధ, లోభములే. 
బీవులకు సుఖమిచ్చునదేది? అహింస. 
సుఖముగా ని(ద్రించువాడెవడు? పరమాత్మయందు మనసును సంలగ్నము 
చేసినవాడు. 
శత్రువులనగా నెవరు? అస్వాధీనమైన యిం[ద్రియములే. 
మిత్రులనగా నెవరు? స్వాధీనమైన యింద్రియములే. 
దరిద్రుడనగా నెవరు? అంతులేని ఆశగలవాడు. 
భాగ్యవంతుడనగా నెవరు? దొరికినదానితో తృప్తిజెందువాడు. 
(బ్రతికియుండియు చచ్చినవాడెవడు? ముక్తికొజికు ప్రయత్నించనివాడు. 
గురువు అనగా నెవరు? సత్యాసత్యములను గురించి ఉపదేశించువారు. 
శిష్యుడనగా నెవరు? గురువుగారిని సాక్షాత్తు పరబ్రహ్మముగా చూచినవాడు. 
భవరోగమనగా నేది? మాటిమాటికి పుట్టుట చచ్చుటయే. 


ఇట్టి భవరోగములకు జెషధమేది? తన్ను తానెవరో విచారించి 
తెలుసుకొనుట. 

ఉత్తమమగు భూషణమేది? సత్రవర్తన 

ఉత్తమమైన తీర్థమేది? పరిశుద్ధమైన మనస్సు. 


20. 
21. 
22. 
23. 
24. 
25. 


ao PF WN FR 


nN 


75 


మూర్భుడనగా నెవడు? విమర్శనాజ్ఞానం లేనివాడు. 

జగత్తును జయించిన వాడెవడు? మనస్సును జయించినవాడు. 
ముఖమునకు అలంకారమేది? సద్విద్య, SS Vas, 

నిష్మామకర్మవలన కలుగు ఫలమేది? చిత్తశుద్ధి. 

మెబుపు తీగవలె చంచలమైన BQ? ధనము, యౌవనము, ఆయుస్సు. 
లోకమున దుర్లభమైన SIS? సద్గురువు లభించుట, సజ్జన సాంగత్యము, 


(బ్రహ్మవిచారణ. 


రీతాసారం 


గతమంతా మంచే జరిగింది. 

వర్తమానం కూడా Lod జరుగుతున్నది. 

భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది. 

నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోకపు సంపదే. 

నువ్వు అనుభవించేది ఇక్కడే వదిలివేయాలి. 

నువ్వు అనుభవించే ఈ భోగం, నిన్న వేరొకరి సొత్తు, నేడు నీదిగా అయింది, 
రేపు BOSS స్వంతం అవుతుంది. 

మార్చు అనేది ప్రకృతి సహజం. 

అందుచేతనే దుఃఖించవలసిన పనిలేదు 

నీవు ఆనంద స్వరూపుడవు 


ఓం శాంతి B08 BOS: 


సేకరణ 


రామాసందిస్మామి 


